రంగు రంగుల చకట్లు 


(కవితా సంపుటి) 


డా. జె. బాపురెడ్డి 


జయం పబ్లి కేషన్స్‌ 


హెదరాబాదు. 


_ రంగు రంగుల చకట్లు 


(కవితా సంపుటి) 


డా. జె. బాపురెడ్డి 


జయం పబ్లి కేషన్స్‌ 


హెదరాబాదు. 


RANGU RANGULA CHEEKATLU 
(Multicoloured Darkness) 


Free verse in Telugu by 
Dr. J. Bapu Reddy 


First Edition - 1990 
© Author 


Price: Rs. 25-00 
US $ 5/- 


Cover design: Mr. Ramana 


Cover printing: Vipla Computer Services 
Nallakunta, Hyderabad - 500 044. 


Published by : 


JAYAM PUBLICATIONS 


Plot No. 10, Road No. 5, 
Jubilee Hills, Hyderabad - 500 034. 


Printed at: Ramakrishna Press 
Abids, Hyderabad - 500 001. 


(Published with the financial assistance of Telugu University) 


ఇందులో .... 


శిలాక్షరి 

జన్మదినం - పునర్ణన్మదినం 
శంఖారావం 

కాలవేదికి కవితోపాయనం 
(క్రిస్‌మస్‌ 

మధుమాసం గర్హినూంది 
ఆకలిలేని కోకిల 
స్వాతంత్య స్వాంతనం 
తెలుగు తిరునాళ్ళు 
బోధపడని బాధ 
భూమిని (పేమిస్తున్నాను 
సంక్రాంతి సమరం 
కవితా [ప్రపంచం 

రైతు సేవాంతరంగా! 
ఇరువయో్యోశతాబ్దం 
సత్య శ్రీనివాసం ' 
ఉదకమండలం 
(పేమాంజనేయు లు 
రేపటిపేరు 

ఇస్మాయిల్‌ విలాసం 
విశ్వంభర వీణాపాణి 
భావరేఖలు . 


కశాలంవేసినగాలం 


10 
14 
17 
20 
22 
24 
26 
29 
32 
35 
38 
40 
4&2 
44 
46 
48 
50 
ఫ్‌ 1 
వ్‌ 3 
ఫ్‌ 8 


సేవాపియా! 
(ప్రమాదాల ప్రమోద 
శూన్యంలో ఈశాన్యం 
అందాల కోవెలం 
మధుమాసంలో మోసం 
చెన్నారే కార్యదీక్ష 
సత్యదర్శనం 

ఆశావాది ఉగాది 


మనిషిపై దూకిన మహాసము[దం. 


కాకిగోల 
రంగురంగుల చీకట్లు 





60 
62 
64 
66 
68 
70 
72 
74 
77 
80 
8] 





ముప్పది అయిదేళ్ళుగా నాతో స్పేహయా[త సాగిస్తున్న 
సౌజన్య మూర్తి, సాహిత్య తపస్వి, విశ్వ విశాల యశస్వి 
డా. జి.వి. సుబహ్మణ్యం గారు. ఆయన ప్రవృత్తి రీత్యా. 
వృత్తిరీత్యా ఆచార్యులు. ప్రాచీన, ఆర్వాచీన తెలుగు 
సాహిత్య క్షేత్రాలలో పండిన సమీచీన భావ సంపదను 
ఆవిష్కరించి ఆదరించే అంతర్హెతుడూ, అభిమాన 
పాతుడూ ఆయన. నిరంతర సత్యాన్వేషణలో శివంకర 
సౌందర్య దర్శనం చేస్తున్న ఆత్మజ్ఞాన విద్యా విజ్ఞాన 
సంపన్నుడాయన. మా పరస్పర అదర్శ మె తికి చిహ్నంగా, 
అభ్యుదయ భావాత్మలను సృశించే ఈ కావ్య సంపుటిని 

ఆయనకు అంకితం చేస్తున్నాను. 
జె, బాపురెడ్‌ 


ముందుగా ఒకమాట 


లోకాన్ని చీకటి ఎన్ని రంగుల్లో ఎన్నిరూపాల్లో ఆవరిస్తున్న దో 
మనకు తెలియదు. ఒక రంగులో దాన్ని గురించగానే అది మరో 
రంగులోకి మారిపోతుంది. చీకటిని చెడుకు సంకేతంగా వ్యంజిస్తున్నా 
నని ఇక్కడ వేరుగా నేను చెప్పనక్కరలేదు. దుష్టశక్తులు దుష్ట 
శక్తులుగా మనకు ఎదురై తే వాటిని మనం ఎదిరించగలం. ఏదో 
విధంగా కొంతవరకు జయించగలం. కాని దుష్టత్వం శిష్షత్వ 
రూపంలో తన వ్యవహారాన్ని నడిపితే దుష్టశిక్షణకోసం, శిష్టరక్షణకోసం 
“సంభవామి యుగే యుగే” అన్న పరమాత్మ కూడ ఇబ్బందిలో 
పడిపోతాడు. శ్రీరామచందునికి వాలి ఎవరో, సుగీవుడెవరో తెలియ 
నర్చే భగవంతునికి కూడా మంచిఏదో చెడుఏదో తెలుసుకోలేనంతగా 
చీకటి రక్కసి మారు వేషాలేస్తున్న రోజులివి. రూపంచూచి రుదుడే 
మోసపోతాడు. మరి రంగుచూచి మనిషి మోసపడటంలో 
ఆశ్చర్యంలేదు. కటిక చీకట్లు వేస్తున్న కాంతివేషాల గురించి 
మనిషిని హెచ్చరించడానికి నేను చేసిన (ప్రయత్నమే ఈ 
“రంగు రంగుల చీకట్టు”' కావ్యసంపుటి. తన రంగుల గుట్టు 
కనిపెడుతున్నామనే భయం కాస్త చీకటికి కలిగించడానికి ఈ కవితా 
దర్పణం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 


నా*మన చేతుల్లోనే ఉంది” క వితాసంపుటిని ఉతమ వచనకావ్య 
సంపుటిగా గుర్తించి నాకు ఈమధ్య బహుమతి (ప్రదానం చేసినందుకు 
తెలుగు విశ్వవిద్యాలయం వారికి ముఖ్యంగా విశ్వవిద్యాలయ 
ఉపాధ్యక్షులు ఆచార్య సి. నారాయణరెడ్డిగారికి ఈ సందర్భంలో నౌ 
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1986 తర్వాత నేను [వాసిన వచన 
కవితలలో కొన్ని రెండు సంపుటాలుగా--పంచబాణ సంచా” “పణవ 
(పణయం”_గత సంవత్సరం వెలువడ్డాయి. అవి శృంగార [పణ 
యానుభూతి శోభితాలు--మరి ఈ కవితలు సామాజిక చైతన్య భావ 


కవితలన్నీ సమ్మగ జీవితానంద సత్యోన్ముభాలే. ఈ భౌతిక 
(పపంచంలో సమతానంద సౌభాగ్య జీవితం గడపడానికి అందరికీ 
హక్కు-ంది--ఉండాలి. తదనుగుణమైన [ప్రణయ |[పణవ భావతత్వం 
కూడ మనిషికి అత్యావశ్యకం,. (పణయానికీ, (పణవానికీ సముచిత 
స్థానం కల్పించలేని సామాజిక భౌతిక (ప్రగతి వాదాలు కేవలం నినా 
దాలుగా నిలిచిపోతాయి. ఈనాడు |పపంచంలో జరుగుతున్న విష 
వాత్మక సాంఘిక, రాజకీయ, ఆర్థికపరమైన మార్పులన్నీ, సుసం 
ఘటిత సమగ జీవితాదర్శ (పేరితాలే. స్వార్ధం, మోసం, దోపిడి, 
సంకుచితత ౪౦, అజ్ఞానం వంటి దుష్టశక్తులు సమతాసత్య సముద్దీపిత 
మైన సంపూర్ణ జీవితానందానికి భంగం కలిగిస్తాయి. మనిషిలో దాగి 
యున్న ఆలాంటి మాయాశక్తులను కని పెట్టి జయించవలసింది కూడా 
మానవుడే. అందుకే ఈ “రంగురంగుల చీకట్లు” జీవిత కే తంలో 
వెలుగుచే ఛేదింపబడుతున్న చీకటి వ్యూహాలకు కళాత్మక చిత్రణం. 
మనిషిలోని , దానవత్వాన్ని మానవత్వముగా, మానవత్వాన్ని 
దెవత్యముగా మలచడానికి నా క వితాయజ్ఞం తోడ్పడుతుందని 
విశ్వసిస్తున్నాను. 
నా సాహిత్య యాత లో నాకు నిరంతరం తోడ్పడుతున్న 
మితులందరికీ, తెలుగు పాఠకలోకానికి నేను సదా కృత జ్ఞుడను, 
దేశవిదేశాలలో నన్ను ఆదరిస్తున్న మితకోటికి నేను బుణపడి 
ఉన్నాను. నా కవితాక్షర శిల్పమే, నా సుహృద్భావదీఫి యే ఆ 
బుణానికి చెల్రింపుగా నేను భావిస్తున్నాను. మున్ముందు సృజనాత్మక 
ప్రయోజనాత్మక సాహిత్య సృష్టికై కృషి “చేయడానికి మీ అందరి 
ఆశీస్సులు నాకు దోహదం చేసాయని ఆశీస్తున్నాను. 
ఈ పుస్త కాన్ని ప్రచురించిన జయం పబ్ది'కేషన్సు వారికి ముఖ్యంగా 
శ్రీ జె. మారుతిగారికి నా కృతజ్ఞతాపూ ర్యక అభినందనలు. 
ఈ (గంధ [పచురణకు కాసింత ఆర్థిక సహాయం చేసిన 
తెలుగు విశ్వవిద్యాలయం వారికి నా కృతజ్ఞతలు. సర్వాంగ సుంద 
రంగా పుస్తకాన్ని ఆనతికాలంలో (పచురించడానికి ' తోడ్పడిన 


శ 
రామకృష్ణ వెస్‌ వారికి ముఖ్యంగా (శ్రీ జి. సత్యనారాణగారికి, విప్ప 
కంపూటర్స్‌ విజయ సేనా రెడ్డిగారికి నా ధన్యవాదాలు. ముచ్చటైన 
ముఖచి|తం రచించిన శ్రీ రమణగారికి నా అభినందనలు. 
ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్న మిత్రులు 
శ్రీ వై. కె. నాగేశ్వరరావు, శ్రీ యమ్‌. కె. రాముగారలకు నా 
(సశంసపూర్వుక కృత జ్ఞతలు. 


నా చిరకాలమి[ తులు, విజ్ఞులు, నా సాహిత్యాత్మజ్ఞులు 
డా॥ జి. వి. సుబహ్మణ్యంగారు ఈ కృతిని స్వీకరించినందుకు 
వారికి |తికరణ శుద్దితో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కృతులు 
స్వీకరించిన మహనీయులలో పద్మశ్రీ ఆచార్య నారాయణరెడ్డి, 
పద్మశ్రీ డా॥ బోయి భీమన్న, కళాప్రపూర్ణులు శ్రీ గుమ్మడి 
వెంక టేశ్వరరావు, పూజ్యులు డా॥ బెజవాడ గోపాలరెడ్డి, విశ్వవిఖ్యాత 
జన్యుళా స్త్ర వేత్త డా॥ పి. మీరాభాన్‌ (Holland), (పవాసాంధుల 
సంస్కృతి ప్రదీప్తికి తోడ్పడుతున్న శ్రీ డి. సుబ్బిరెడ్డి (౮.౬) 
డా॥ అల్లూరి రాజు (U.S.A.) గారలు ఉండటం నా సౌభాగ్యంగా 
భావిస్తున్నాను. వారందరికి ఈ సందర్భంలో కృతజ్ఞత లు తెలియ 
జేస్తున్నాను. అంతర్జాతీయస్థాయిలో నా సాహిత్య వికాసానికి దోహదం 
చేస్తున్న U.K. తెలుగు అసోసియేషన్‌ వారికి, ఉత్తర అమెరికా తెలుగు 
సంఘం (TANA) వారికి, World Academy of Arts and 


Culture వారికి (ముఖ్యంగా Dr. Krishna Srinivas, Prof. Syed 
Ameeruddin, Dr. Knarig Boyadjian, Dr. Esther Gress) 
ఈ సందర్భంలో నేను (ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పవలసి ఉంది. 


నా ఇతర రచనల వలనే ఈ పుస్తకాన్ని కూడా (పగతిశీలురు 
అయిన పాఠకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 


జె, బాపురెడ్డి 


బాపురెడ్డిగారి కొన్ని ఇతర రచనలు 


బాపురెడ్డి గేయనాటికలు 
బాపురెడ్డి పద్య కావ్యాలు 
అనంత సత్యాలు 

శ్రీకార శిఖరం 
(పేమారామం 

నాదేశం నవ్వుతూంది 
మన చేతుల్లోనే ఉంది 
పంచబాణ సంచా 

[ప్రణవ |పణయం 

In Quest Of Harmony 
Longing For Life 
Urn Of Love 


నీలా తరి 


రాయిని గూర్చి 

కవిత్వం (వాస్తున్నాను 
ఎందుకంటే 

అందులోనే అసలు సత్యాలు 
దాగి ఉన్నాయని విశ్వసిస్తున్నాను 
(పణవంలో నుంచి పుట్టిన 
సృష్టి రహస్యాలను 
(పబోధించే వేద వేదాంగాలై 
నినదిస్తున్నాయి (పస్తరాలు 
నా నిర్వేద హృదయంలో 
అవును 

మనిషి పుట్టనప్పుడు 
మర్కటం పుట్టనప్పుడు 

ఏ జీవీ పుట్టనప్పుడు 

చెట్టు చేమా పుట్టనప్పుడు 
గాలి, సీరు పుట్టనప్పుడు 
పుట్టింది గుట్టుగా 

ఆ గట్టు మీది రాయి 
అందుకీ, రాయిని గూర్చి 


కవిత్వం [వాస్తున్నాను- 
ఇది పుట్టి వేయేండ్డు ఆయింది 


ఆది పుట్టి ల షెండ్డు అయింది 
కొన్ని పుట్టి కోట యేండు అయింది 
అ య య 


రంగు రంగుల 


ఇది జరిగి ఇన్నాళ్ళయింది 
ఆది జరిగి అన్నాళ్శ్ళయింది 
కొన్ని జరిగి ఎన్నాళ్ళో అయింది---- 


ఆ రూపం ఇట్టయింది 

ఈ రూపం అట్టయింది 

ఏ రూపం ఎట్టయిందో 

ఏనాటిది ఏనాటికి 

ఏమేమి అయిందో 

ఈనాటిది ఒకనాటికి 

ఏమి అయిపోతుందో 

చెప్పటానికి తోడుపడే 

చితమైెన కొలబద్ద “కాలం” 

మరి 'కాలం' ఏ కాలంలో పుట్టిందో 
చెప్పుమని వేడుకుంటున్నాను 

ఈ సుప శిలలను--- 

శ్రీశెల శిఖరం మీద 
విశాలభూతలం మీద 

గంభీర సాగర గర్భంలో 

రాశీ భూత కాలం వలె 

రాజిల్లే పాషాణాన్ని 

శిల్పంగా చెక్కి మొక్కు_తున్నా ను 


వెనక్కి. పోతున్న చరి[త ఛాయల్లో 
ముందుకు సాగే పరిణామ |పవాహంలో 
నిశ్చలంగా నిర్భయంగా నిలుచున్న 
సాక్షీభూత శిలలకు, స్వయంభువులకు 
సీరాజనం పడుతున్నాను--- 


నీకటు 
య 


విజ్ఞాన విహాయసం 

(పజ్ఞానంతో (పజ్వలిస్తూంది 
పరమాత్మ తత్వ (పణవనాదంతో 
(పతిధ్వనిస్తూంది--- 


పాషాణాలు ఎరుగని 
భాషలు లేవు, భావాలు లేవు 
అంతర్ముఖయోగ మార్గంలో 
బహిర్ముఖ |పయోగ మార్గంలో 
(a) 

సత్యాన్వేషణ చేస్తున్న సాధకులకు 
సత్‌ చిత్‌ భోషాణాలు ఈ పాషాణాలు 
ఆత్మజ్హానానికి, పదార విజానానికి 

ళ్‌ థో 
ఆఖరు సోపానాలు 
ఈ శిలాతోరణాలు 
అందుకే, రాయిని గూర్చి నేను 
కవిత go (వాస్తున్నాను-- 


శిలలను పూజించే 

ఏకాంత సేవకుణ్ని నేను 

వస రాలను పలికించే భావకుణ్ని నేను 
జడానికి చేతనానికి ముడి వేసే 

జీవనత రంగాన్ని నేను 

నింగిసీ నేలనూ కలిపివేసే 
విహంగాన్ని నేను 

రాయిని గూర్చి 

కవిత్వం (వాస్తున్నాను 


రంగు రంగుల 
జన్మదినం - పునర్జన్మదినం 


చితంగా ఉంది బాపూ 

నీ జీవిత చ్మితం 

సంచలన చితంగా ఉంది బాపూ 
సీ జీవిత చిత్రం 
మారణాయుధాల మత్తులో 
సత్యహింసా పర్వంలో 

శాంతి విధ్వంసన గర్వంలో 
విలయతమో వలయంలో 

నిన్ను విస్మరించిన మానవలోకానికి 
విచిత్రంగా ఉంది గాంధీ! 

నీ జీవిత చి|త౦--- 


అలనాడు 

దక్షిణ ఆఫ్రికాలో 

నిండిన దాస్యాంధకారారణ్యంలో 
నీవు వెలిగించిన సత్యాగహ దీపం 
తిమిరంతో సమరం చేస్తూనే ఉంది 
అక్కడి తెల్లవాని నల్టనీతి నాటకాన్ని 
'తెల్టిబోయి చూస్తూనే ఉంది 


భువన భవనపు పంజరం నుంచి 
హరేరామ చిలుకవై 
హరే హరేః రామచిలక వై 


చీకట్లు 
ల 


రక్క సిక ఆకాశంలోకి 
ఎగసిపోయావు నీవు 

ఆవేదనా యమునా తీరంలో 
మట్టి పొదల మాటున 
ఆరనాదం ఆలపించే 

అస్టికా వేణువై పోయావు నీవు 
కొని 

కాలపు తెరమీద మళ్ళీ నిన్ను 
లీలగా దర్శిస్తూ 

పులకిస్తున్నది లోకం --- 


గడ్డక'పే చలి వేస్తుంటే 

గుడ్డలు కప్పుకోవటం కూడా తెలియని నీవు 
ఏ వానకు ఆ గొడుగు పట్టాలనే 

ఇంగిత జ్ఞానం కూడా లేని నీవు 

వట్టి నగ్న భిక్షువువని 

నాడు నవ్వుకున్న లండన్‌ నగరం 
ధర్మరక్షకుడం టే ఇతడేనని 

నేడు దండోరా వేసి చాటుతున్నది--- 


హింస జిఘాంస కంసుడు 

హిట్టర్‌ కరాళ ఘీంకారాలకు 
నాడు గజగజలాడిపోయిన బెర్టిన్‌ 
నేడు తన వెండి గుండె తెర మీద 
నీ విశ్వమానవతా రూపాన్ని 
ఆనందాశుకణ మై తిలకిస్తున్న ది 


రంగు రంగుల 


కాల తమాల వృక్షం మీద 

స్‌ విరజిమ్మిన వెలుగు వెంట 
చరిత, ఛాయా చితమై 

ధరితిని నడిపిస్తున్నది 

(ప్రచండ మానవ సమస్యలకు 
పరిష్కార మార్గం చూపిస్తున్నది... 


సీ పుట్టిన రోజల్లా 

మళ్ళీ నీవు పుట్టిన రోజు కావాలని 
నీవు చెప్పినట్టు చెప్పడమే కాక 

సీవు చేసినట్టు కూడా 

అందరూ చేయాలని 

మనసారా కోరుకుంటున్నది 

నిన్ను కన్న భరతమాత 
స్వార్ణపరత్వాల వలలో చిక్కుకున్న 
భూమాత, 


వీకటు. 
ర్వా 


శంవారావం౦ 


ఏదో విద్వేష విషకాలుష్యం 

ఈ గాలినిండా |పసరిస్తున్నది 

ఏదో విధ్వంసక దావాగ్ని 

ఈ నేలనిండా (ప్రవహిస్తున్నది. 

అందుకే 

(పాణవాయువు పీలుస్తున్న మనిషి 
[ప్రమాదకర ఉన్మాదంలో పడిపోతున్నాడు 
అభ్యుదయం పెంచుకుంటున్న 

ఆశల ఆశయాల' మొక్కలు 

మంటల్లో మాడిపోతున్నాయి--- 


పవిత భారత ధరిత్రి ఒడిలో 

భయంకర చర్శిత (పభవిస్తున్నది 

నవ(గహాలకు నక్ష తాలకు 

నాయకత్వం వహిస్తున్నది శని గహం 

భుజబలాన్ని బుద్దిబలాన్ని స్వాధీనం చేసుకుంటున్నది 
చదువుకున్న స్వార్ధపరత్వం--- 


అదుగో: 

విజ్ఞాన వేదికమీద వింతమనిషి వెరి వేషం 
వేదోపనిషత్‌ కే(తంలో 

ఆవులిస్తున్న అజ్ఞానభాష 

మాటలకూ చేతలకూ మధ్య 


రంగు రంగుల 


సంబంధం కుదరనీయని 
మాయల ఆలోచనలు 
మతాలకూ హితాలకూ 
విచ్చిన్న విద్య నేర్పే 
(పచ్చన్న పరపీడనాచార్యులు 
నేతృత్వం వహిస్తున్న 

కురు షే[తం నేటిభారత౦---- 


(పకృతి శక్తులు సహజ సంపదలు 
ప్రబోధించే 

_పేమతత్వాన్ని పాటించని పాశవికులు 
గిరులకూ రురులకూ గాలికీ నేలకూ 
నేర్పిస్తున్నారు కార్పణ్యం 

వెలుగును వెడలగొడుతున్నారు 

చీకటికి జై కొడుతున్నారు 


అంతరిక్ష విజయాలు 
అనంత వేదాంతాలు 
చరిత కురిసే. అనుభవాలు 
ఆత్మ విరిసే అనుభూతులు 
సుందర నుగతి దీపాలై 
(పగతి పథం చూపిస్తున్నా 
సామాజిక జీవితయా(తలో 3 
నత్యాన్ని బలిచేస్తున్నారు జడ Sees 
(ప్రాణంలేని మట్టికోసం 


మానవత్వాన్ని 'వెలివేస్తునా రు అయోమయులు--- 


8 


నీకటు 
రు 


శాంతి గీతాలు ఆలపించే 

హిందూ మహాసాగరాన్ని 

కలోల పరుస్తున్న 

రా ని 

దురాశ -నిరాశల మధ్య, 

స్వార్ధం-అపార్దం మధ్య 
థి ధ 

నలిగిపోతున్న వి 

సమతా న్యాయం, శాంతి ధ్యేయం-- 


మనిషిని మించిన. దైవం లేదని, 
మహిని మించిన స్వర్గం లేదని 
బహిర్ముఖ పదార జానం 

థె క్ష 
అంతర్ముఖ ఆత్మజ్ఞానం 

దో 

ఏకమై నిరూపిస్తున్న ఏకైక సత్యాన్ని 
ధిక్కరిస్తున్న దివాంధాలను | 
నిదలేపే శంఖారావం ఏది ? 
వ[కబాష్యాల [కకచాల న్మకాలను 
తెగటార్చే చృకమేది ? 


రంగు రంగుల 


కాల వేదికి కవితో వాయనం 


అంటరానితనం అనే 

అమానుష రాక్షసత్వం 

కులతత్వం అనే 

కూర కుటిల మూర్తత్వం 

| క” 

భారత జాతిని పట్టి పీడిస్తుం టే 

థై ర్యంలేని ధర్మ రాజులు సహిస్తుంటే 

సాటిలేని విజాన (పక్షాన చ[కంతో 
ళో ఖః 

వాటిని ఎదిరించిన 

ఏకైక విష్ణవ రథసారధి అంబేద్క-ర్‌ --- 


మాటలు నేర్చిన మలినత్వాన్ని 
మాయలు నేర్చిన మతతత్వాన్ని 
నిత్య సత్య శౌద్దంతో 
నిర్మలధర్మ బౌద్దంతో 
(ప్రకాళనం చేయబూనిన 
అపూర్వ జాహ్నవి 
అంబేద్కర్‌ --_ 

ఆత్మజ్ఞాన (పసూనాలు 

_ సమతానంద నాదాలు 
పరిమళించిన 

= వేదోపనిషత్‌ వృక్షంమీద 

. సుందర హైందవ సమాజంమీద 
విరుచుకపడ్డ గబ్బిలాలను 


19 


వీకటు 
రా 


గూళ్ళు కట్టుకున్న గుడ్డగూబలను 
చె తన్యకాంతి శరాలతో 

చెదర గొట్టిన భీమధనుస్సు 
అంబేద్కర్‌ మహోషస్సు--- 


దురాచార శిశిరఘాత 
దుర్చుల జనవనంలో 
నవజీవన వాసంతంగా 
చివురించిన బుత ౦ంభరుడు 
అంబేద్భ్క_రుడు- 


అహం|బహ్మాస్మి, త్వమేవాహం అన్న 
అదై త పు నొసటిమీద 

అసమానత పు రేఖలు గీసి 
అయోమయత (పు రంగులు పూసి 
వికృత తాండవం చేసిన 

వెర్రి మొరి విస్సృన్నలకు 
మానవత్వం బోధించిన 

ఆ మహర్షి పుట్టినరోజు 

నా మాతృభూమి పులకించింది 

నా నోట కవిత పలికించింది-- 


ఒప్పుకున్న క్రై ఒప్పుకొని 

తప్పుకొనే తం|తం మనది. 
“మార్చు” రాకుండా మార్పులు చేసే 
మాయామయ మనస్తత్వం మనది 


11 


రంగు రంగుల 


అందుకే 

అంబేద్కర్‌ పుట్టిన రోజు 

అస్పష్టతకు తావులేనిది 

అభ్యుదయ శాసనం చేస్తున్నాను 

చట్టాలన్ని టికీ అర్థం కల్పించే 

చటం చేస్తున్నాను 

అ నాకో | 

కులనిర్మూలన చటం చేస్తున్నాను. 
ట జాలి 


“కులం” అంటే 
మనకు మనం పులుముకొన్న మలినం అని 
సనా లు 


“కులనిర్మూలనం” అంటే 
మనిషిని మనిషిగా మార్చటం అని ' 
. ప్రవచిస్తున్నాను- 


విధిగా, మానవ విధిగా 
స్రీ పురుషులు 

కులాంతర వివాహాలు చేసుకొని. 
సమతా ధర్మంతో. 

స్వకుల విషవృక్షాన్ని 
సమూలంగా వెరికి వేయమంటున్నాను 
. చట్టపరమైన కులనిర్మూలనాన్ని 
సంపూర్ణంగా నమర్థించుమంటున్నా ను__ 


12 


నీకటు 
రా 


కాలవేది అంబేద్కర్‌ కన్న 
కలలన్నీ నిజం అవుతాయి 
పవిత్ర భారత చర్మితలో 
పడగలెతి న 

పళయాంతక కుల సర్పాలు 
కూలిపోతాయి---- 


హకు్కులన్నిటికం టే మిన్న ఆయిన 
మానవ హక్కులను కలిపించే ఈ 
బాపురెడ్డి కవితాశాసనాన్ని 

. బాబాసాహెబ్‌ కు 


బహూకరిస్తున్నాను. 


13 


రంగు రంగుల. 
క వానో 


పసులపాకలో పుట్టిన 

శిశువు సీవు 

ప్రపంచాన్ని జయించావు 
స్యప్నాల కడుపులో పుట్టిన 
దీపకళిక నీవు 

సత్యాల సూర్యుడివై నిలిచావు. 


అన్యాయాల అ|క్రమాల ఎడారిలో 
అమృతవాహానివై (పవహించావు 
_అజ్ఞానాల ఆసహనాల చలిలో 
ఆత్మజ్ఞానమై 

_(పేమజ్యాలవై (పజ్యలించావు 
“బెత్లహేము” మట్టిలో 
_పెమవాణివై రవళించావు 
అంధకార 'జ్లీవితాకాశ ౦లో 
ఆశాతారవై [పభవించావు 


= ప్రాలీన వేదోపనిషత్‌ 
ప్రజ్ఞాన వసంతాన్ని 
స్వార్థపర శిశిర మాతాలు 


_ సంకుచిత సమర గీతాలు పీడించాయి __ 


14 


చీకటు 
రా 


పరిణామ వేదికమీద 
(పబుద్దాత్మ చేసిన |పబోధాలను 
పాశవికత పరిహసించింది 
నిర్మల సమతా ధర్మాన్ని 
నిరంకుశత్వం పరిహరించింది 
నిర్బల నిస్సహాయ మానవాళి 
నింగివై పు చేతులెత్తింది--- 


తత్వాల సారమంతా 

మానవత్వంగా రంగరించి తెచ్చిన 
మహోన్నతమూరి వి, నిన్ను 
“మెస్పయా” అన్నారు 

అలవోకగా నీవిచ్చిన |పేమసందేశాన్ని 
ఆబాల గోపాలం విన్నారు -- 


దైవత్వం దానవత్వం 
మనిషిలో దాగిఉన్న వెలుగు చీకటులు---- 
చీకటి వెలుతురుతో 

చెలగాటం ఆడుతూనే ఉంది 

దానవత్వం దైవత్వం పట 

దాడి చేస్తూనే ఉంది 


అందుకే 

రామునివలె కృష్ణునివలె 
బుద్దునివలె జెనునివలె 

. మాయా రాక్షసత్వం నుంచి 


15. « 


రంగు రంగుల 


మనిషిని రక్షించడానికి నీవు 
మార్గం అన్వేషించావు 
కామరూపియైన _సైతానును 
కని పెట్టి జయించావు---- 


ఇరువై శతాబ్దాలుగా 

ఏసువై దివివాసివై 

నీవు పాలిస్తున్న ఈ లోకం 
ఇంకా పాప పంకిలంగానే ఉంది 
కళ్ళుండీ చూడలేని వాళ్లు 

__ చెవులుండీ వినలేని వాళ్టు 
సకలాంగాలు ఉన్నా 
వికలాంగులై పోయిన వాళ్టు 

_ సత్యాన్ని సిలువవేస్తున్న 
నిత్య విద్వేష కిరాతకులు 
నరలోకాన్ని నరకలోకం చేస్తూనే ఉన్నారు 


పరిశుద్దాత్మ పరిమళించే 

నీ (పేమ భావ వృక్షం [కింద 

(క్రిస్‌మస్‌ పేరుతో 

. మనిషి రూపంలో ఉన్న దై దెవానికి 
నీవ పుట్టినరోజు పండుగ చేస్తున్నాను 
ఈ లోకాన్ని నాకంచేసే నీ సందేశాన్ని 
సకలజన సంహిత ౦గా సమర్పిస్తున్నాను 


16 


వుధువూసం గర్జిస్తూంది. 
మార్పు జండా పట్టుకొని 
మధుమాసం గర్శిఘ్రాంది 
క శర పాశవ శక్తుల మీద 
చెతన్య చై [తరథం 
జై[తయ్మాత సాగిస్తూంది--- 
కుతం[తాల కొండలమీద 
కుమిలిపోతున్న కాశ్మీరమా: 
కష్టాల కడలి ఒడిలో 
కలవరిస్తున్న కన్యాకుమారి: 
అనుమానాల అడవుల్లో 
అసహాయతల లోయల్లో 
అలమటించే భారతీ! 
ఈ ఉష్టరక్త వాసంతంలో - 
నవయుగ గీతి ఆలపించు : 
విష్ణ్పవజ్యోతి వెలిగించు! 


అదుగో! 

(పజాళశకి పల్టవిగా 
(పగతిగేయాలు పాడుతున్నాయి 
పరభృతాలు; 

కాలకాళికా నయనాలలో 
ఆశాపలాశ దీపాలు వెలిగించి 
రాలిపోతున్నాయి 

నేలతల్లి ఒడిలో 

త్యాగం పండిన పతాలు--- 


17 


రంగు రంగుల: 


కులతత్వపు కోరలతో 

మతోన్మాద మారణా స్రాలతో 

మనిషి రకాన్ని పీల్చే 

రకాశనులు, రక్షాక్షులు 

తల వంచుక వెళిపోవాలని 
ఘోషిస్తున్నాయి 

బాధాతప |క్రోధో(దిక 'పక్షి బృందాలు 
విజ్ఞాన (పజ్ఞానోద్దీప్ర మాకందాలు 
మలుపు తిరుగుతున్న భారత చరితకు 
(పాణం పోస్తున్న భావగంధాలు.--- 


నల్రధనపు నాగుబాముల 
నాటకం కట్టించే నాయకత్వం వె 
మల్లెలు కురిపించే నవవర్షం ఇది 
దేశ (దోహ దివాంధాలను 
' పసికటి నుసి చేస్తున్న 
అ re] 
[ప్రచండ కాంతివర్షం ఇది 


అవకాశ వాదమే వినోదంగా 

అటూ ఇటూ దూకే 

గోడమీది పిల్లులకు 

సంకటమైన కంటక వసంతం ఇది. 


_ అస్తీపాస్తు లున్నవాళ్ళు ఆసికులై పోతుంటే. 
అవేవీ లేనివాళ్ళు నాస్తికులై వాపోతుంటే 
“తత్త్వమసి, త్వమే వాహం” 

. తత్త్వాలు బోధపడక 

తల్లడిల్లే వెరి మనిషీ | 


18 


చీకటు 
య 


ఎక్కడున్నావు నీవు: 
సంకుచిత త్వాల స్వార్థపరత్వాల 
దో పిడిలో 
దానవత్యాల దాస్యతత్త్వాల 
రాపిడీలో 
నీకు దాపురించిన 
నిరీహ నిర్బల రూపాన్ని వదుల్చ్బుకో 
నిర్వేల కుచేల తాపాన్ని విదుల్చుకో' 
వాడిపోని అందాల, వీడిపోని ఆనందాల. 
వలువలూ విలువలూ ధరించి 
కొత ఉగాది పండుగ చేసుకో! 
చేదు సత్యాలు సేకరించు 
తీపి తీపి మాయల్ని అందులో కరిగించు 
ఉపనిషత్సారంలో వాటిని మేళవించి 
ఉగాది పచ్చడి చేసుకొని 
ఉజ్జ్వలంగా సేవించు 
మనిషినే మా ధవుణ్ణి చేసే 
మార్పు మంతం పఠించు 
మనిషీ: 
కదం [తొక్కి కదలిరా 
జీవ జవసత్యాలకు జయజయనాదమై రా 
అభయ భావి నభంలో 
శుభోదయమై రా 
నిజంగా నీవు పరమాత్ముడ వే 
నీ శకి నీవు [గహిస్తే 
రోదనం మాని దుష్షత్వం వై 
కోధనం వహిస్తే." 
19 


రంగు రంగుల 


ఆకలి లేని కోకిల" 


భూమిమీద పుట్టిన 

బుద్దిమంతుణ్ని నేను 

మట్టిని _పెమించే మానవుణ్ని నేను 
పుడమిటిల్లు చక్కదిద్దుకునే 
పురుషార్థం నాది 

అందుకే 

పరలోకమనే పొరుగింటి 


పుల్లకూర రుచుల కోసం 


పరుగులెతడం మానేస్తున్నాను 
ఈ లోకపు సౌందర్యం 
ఏ లోకానికి లేదని 


_ మనిషికున్న మహత్తర శక్తులు 


మరెవ్వరికీ లేవని 

చై [తోదయ పంచాంగం 
చెప్పేస్తున్నాను 

భయాల చీకటి గదిలో 
భ[దంగా దాచి పెట్టిన 
బూచీల మూటల ముడులు 
వి ప్పెస్తున్నాను--- 
చిగురిస్తున్న చైతన్యాన్ని 
చేలాలుగా కట్టుకొని 
పుష్పిస్తున్న సత్యాల 


పూల జండా పట్టుకొని 


20. 


చీకట్లు ' 
రా 


ఆక లిమీద దండెతిన' 

కోకిలాన్ని నేను 

చీకటి కడవలో వెలుతురు పోసి 
చేదు తీపుల్ని చేరదీసి 

బతుకు బాధల నివారించే 
జొషధం తయారుచేసి 

ఆబాల గోపాలానికి అందిస్తున్నాను 
ప్రభవిస్తున్న విజ్ఞాన ఆకాశంలో 
(పజ్ఞాన విభవం 

పంచి వెడుతున్నాను. 


21 


రంగు రంగ్నలి 
స్వాతంత్ర్య స్వాంతనం 


నడిరేయి మేలుకొన్న 

స్వాత ౦[త్యలక్ష్మి 

తన [పజాస్వామ్య గణతరత రూపాన్ని 
భరతజాతి జీవన దర్పణంలో 

పదేపదే చూచుకొంటున్నది 

అద్దం బాగులేదనో 

తాను ఆందంగా లేననో 

అసంతృప్తి చెందుతూనే ఉన్నది 


నలభై యేళ్ళుగా 

తాను సాగిస్తున్న 
(పగతిసౌధ నిర్మాణం 
ఇటుక లేక, ఇనుము లేక 
సిమెంటు లేక, కరెంటు లేక 
ధనంలేక, దీక్షలేక 
కుంటుబడి పోతున్నదని 
సమతా స్వ్యాతం|త్రకలక్ష్మి 
కంటతడి వెడుతున్నది; 
శక్తి పరులు యుకి పరులు 
(తికరణ శుద్దిలేని 
స్వార్థపరులై పోతున్నారని 
స్వాంతంలో కుమిలిపోతున్న ది. 


22 


చీకట్టు 


అధికారం అహంకార మై 
దోపిడి వ్యాపార మై 

చట్టాలు అవినీతికి పట్టాలై 
దేశాన్ని మోసం చేస్తున్నాయని 
దీనంగా విలపిస్తున్నది 

కలలు కన్నీరైన నా కళ్ళకు 
కవితా వస్తువుగా భాసిస్తున్నది. 


23 '' 


తెలుగు తిరునాళ్ళు .. 

తెలుగువారి చరిత 
తిరునాళ్ళు జరుపుకుంది 
ఉప్పొంగిన తెలుగుతల్లి 
హుసేనుసాగర 
హృదయ తరంగాల మీద 
గతాగతాలను కలిపే 
వర్తమానం వంటి 
జంటనగరాలను కలిపే 
ట్యాంకుబండు మీద 
తెలుగువారి చరిత 
తిరునాళ్లు జరుపుకుంది --- 
ముక్కలు ముక్కలై పోయిన 
తెలుగునేలను 
తిరిగి ఒక్కటిగా కూర్చిన 
ఒకటవ నవంబరును 
ఉద్వేగంతో తలచుకుంటూ 
. తెలుగువారి చరిత 
| తిరునాళ్లు జరుపుకుంది 
తెలుగువారి 
చైతన్య జై,తరథం 
ఆత్మవిశ్వాస అశ్యాలతో 
తేజరిల్లింది 
ఎక్కడున్నా తెలుగువాడు 

వెలుగువాడని .- 


వీకటు 
యర్రా 


అకశాకిరణ పుష్పాలు 
దేశం నిండా వెదజల్రింది 
పలె నుండి డిలీదాక 

౧ ౧ 
మమతల 
మల్లి పూదండ లల్రింది 
తెలుగువారి చరిత 
తిరునాళ్లు జరుపుకుంది 


వెరి మొర్రి ఆవేశంతో 

స్వార్థసంకుచిత విద్వేషంతో 

దేశం మీద పడిపోతున్న 

కాలానికి 

మానవత్వపు చెరువు గట్టు మీది 

మౌనవై తాళిక విగహాలు 

నిగహం బోధిస్తుంటే 

క్రాంతిమార్గం చూపిస్తుంటే 
తెలుగువారి చరిత తిరునాళ్లు జరుపుకుంది 


దేశభకి పాటలు పాడుతూ 

దివ్యశకి, ఆటలు ఆడుతూ 

జానపదం జ్ఞానపదం 

విశాల భారత విజయపథం కావాలని 

విష్పవ వేదం వినిపించింది 

తెలుగువారి చరిత తిరునాళ్లు జరుపుకుంది. 


25 


రంగు రక్ష 
బోధపడని బాధ 


చీకట్టను చీల్చుకొని చివురించిన 
స్వేచ్చా సాతం|తా్యల తోటలో 
రామచిలుక ల్లా రంగులు పులుముకొని 
రాబందులు చేరిపోతున్నాయి 
శకి లేక చేజిక్కిన పులుగుల్ని 
చిత హింస పెడుతున్నాయి. 
ఎదిరించి పోటీపడలేక 
తలవంచి రాజీపడలేక 

(ప్రగతి కాముక పక్షులు 
అలసిపోయి వలన పోతున్నాయి 
ఆశల కానల్లో కి 

కొత ఆశయాల కోనల్లోకి..- 


ఎలుకలు దూరుతున్నాయని 

ఇళ్ళను తగలేస్తున్న జడభరతులు 

ఈగలు మూగుతున్నాయని 

ముక్కుల్ని ముక్కలు చేసుకుంటున్న త్యాగనిరతులు 
స్వర్ణాక్షరాలతో |వాయవలసిన 

స్వత ం|త్ర భారత చరితను. 

రకాక్షరాలతో (వాస్తున్నారు 

పుష్పాలతో పూజింపవలసిన ధరితిని 

. దుఃఖ వాష్పాలలో ముంచేస్తున్నారు 


26 


చీకట్లు 


. అందుకే, ఆలోచనలేని ఆవేశం 

శేటి నా భారత దేశం. 

విచక్షణలేని విద్వేషం 

నేడు వినిపిస్తున్న విష్ణవ సందేశం 


చదవేస్తే ఉన్నమతిపోయిందన్న 
సామెతకు సాక్షంగా' 
| చదువుకున్న స్వార్థపరత్వాలు, 
, మత్తెక్కిన విద్యా విజ్ఞానాలు 
మానవత్వానికి మంటలు పెడుతున్నాయి--- 
(పాథమిక హక్కుల వృక్షాల మీద 
పల్లవిస్తున్న అవకాశాల ఆకుల్ని 
ఆకలి మేకలు మే సేస్తున్నాయి 
'పెటుబడి వెటుకోవలసిన దాన్ని 

అ అ 
పొట్టకూడుగా వాడుకుంటున్నాయి. 


కారుచీకటి నేలదున్ని 

కాంతిని పండించవలసిన కోడెగిత్తలు 
డోలు డప్పుల ఢమఢమలకు తలలొగ్గి 
డూడూబసవన్నలై 

జాలికోసం జోలెలు పడుతున్నాయి 

ఆ అమాయిక |థమెక జీవుల్ని ఆహరించి 
అవినీతి అహంకార |కూరత్యాలు 
భుకాయాసంతో భకి, భజనలు చేస్తున్నాయి 
భయాందోళనం చెందుతున్న భావిభారత పౌరులు 
తాడు బిగిసిన గొంతుకలతో 
త్యాగశంఖాలు పూరిస్తున్నారు 


27 


రంగు రంగ్కు 


సంకట కంక ణబద్ధ్ద కరాలతో 

సం|గామ భేరీలు (మోగిస్తున్నారు--- 
“సర్వేజనా సుఖినోభవంతు” అనే 

సమతా మమతా మందిరంలో 

పరాన్నభుక్కు భూతాలు 

పేరాశా విష పేతాలు 

[పళ యతాండవం చేస్తుంటే 
కిక్షి ంచవలసిన (పజాస్యామ్య పర్యతేళ రుడు 
శిలయె చూస్తుంచే 

స్వాతం|త్య శ్రీనివాసుడు 

సందేహంలో వడిపోతుం టే 
“అహం[బహ్మాస్మి' అనుకున్న 

_అస్తికతా భక్తజనం 

ఆత్మవిశ్వాసం కోల్పోయి 

నాస్తికతా శక్తిని ఆశయిస్తున్నారు 

అజ్ఞాన విరక జీవన వీధుల్లో 

ఆశుధార లై పవహిస్తున్నారు -_ 


రామాయణం చూచి చూచి 
రాక్షసులై పోతున్న వాళ్ళను 
హరిశ్చం[ద నాటకం చూచి 
అబద్దాలు నేర్చుకుంటున్న వాళ్ళను 
మార్చడానికి ఏ అవతారం ఎతాలో 


బోధపడక బాధపడుతున్నాడు భగవంతుడు 
వికసిత రాజీవన్నేతుడు 


సర్వసమతా ధర్మగా (తుడు. 


28 


fe 
wm 
ag 


భూమిని |పేమిస్తున్నా ను 


అగాధమైన జీవిత సత్యాలను 
ఉగాదినాడు శోధిస్తున్నాను 

నే పుట్టిన పుడమిటింటి 
కట్టడుల కడపదాటి 
హద్దులులే ని అద్దులులేని 
ఆకాశంలో విహరిస్తున్నాను 
కోహం! కోహం! అంటూ 
కోకిలమునై పాడుకొంటూ 
విజ్ఞాన విభవ వసంతాన్ని 
ప్రజ్ఞాన శిఖరాల మీదికి 
పట్టుకుపోతున్నాను-- 
మనుషుల కోసం పుట్టిన 
మట్టిగోశం మీదనే 

పదే పదే జన్మిస్తున్న 
పరమాత్ముని విలాసం కోసం 
అంతరిక్ష వీధుల్లో 

అక్షరాలా వెదుకుతున్నాను; 
సోహంలో ఉన్న అత డెవరో 
అహంలా ఉన్న నేనెవరో 
తెలిసికోవాలని 

చైతన్య దెెత శకటంలో 
జై[(తయ్యాత సాగిస్తున్నాను 
అగాధ మైన జీవిత సత్యాలను 
ఉగాదినాడు శోధిస్తున్నాను--- 


29 


రంగు రంగుల ' 


మట్టిగోళం వట్టిదే అయితే 

మనిషి [బతుకు మాయే అయితే 
మహినీ మనిషినీ రక్షించడానికి 
మిధ్యా రాక్షసుల్ని శిక్షించడానికి 
అన్నిసార్లు ఆ భగవంతుడు 
అవతారాలెందు కెత్తాడో 

అవగాహన చేసుకుంటున్నాను 
ఆసలు కిటుకు తెలుసుకుంటున్నాను 
ఆగాధమైన జీవిత సత్యాలను 
ఉగాదినాడు కోధిస్తున్నాను-- 


మతాలనూ హితాలనూ 

|వబోధించే మహాత్ములను 

పాపాలకు దోపిడీలకు 

పాలుపడే దురాత్ములను 

(పక్క (ప్రక్కనే సృష్టిస్తున్న 
పరమాత్మ తత్యం క నుక్కుంటున్నాను 
అర్థం తెలియని జీవితపు 

పరమార్ధం కనుక్కు_ంటున్నాను-- 


ఇహలోకంలో పుట్టడం 
పరలోక |పాపికోసమే అయితే 
ఇహపరాల మధ్య దూరం 
ఎంతుందో కనుక్కుంటున్నాను 
సరాసరి అక్కడే పే 
సదవకాళం వెదుక్కుంటున్నాను 


30 


నీకటు 


ళు 


అది మాయో, ఇది మాయో 
ఏది మాయో, ఏది నిజమో 
ఎరిగే మార్గం చూస్తున్నాను 
అగాధమైన జీవిత సత్యాలు 
ఉగాదినాడు కోధిస్తున్నాను--- 


ఈ భూమికి ఉన్న లోపం 

ఏమిటో అడుగుతున్నాను 
సురలోకంలో ఉన్న సౌఖ్యాలు 
నరలోకంలో ఎందుకు సాధ్యంకాదో 
సమాచారం సేకరిస్తున్నాను 
అక్కడా ఇక్కడా అధికారంచేసే 
ఆదిదేవుడు ఒక్కడే అయినప్పుడు 
పక్షపాతం ఎందుకో అని 
పరిశీలన చేస్తున్నాను 

అగాధమైన జీవిత సత్యాలను 
ఉగాదినాడు శోధిస్తున్నాను--- 


వేడి వేడి ఆలోచనల, అనుభూతుల 

గాలిలో స్నానమాడి 

చివురిస్తున్న ఆమని చెలిమి చేలాలు కట్టుకొని 
సమదర్శనం పరిమళించే శక్తి పూలజండా ' పట్టుకొని 
శ్రీకార శంఖం పూరిస్తున్నాను 

సూర్య చందుల కిరణాటక సంగీతంలో 
సుందరానంద నృత్యం చేస్తున్న 

నా (ప్రబుద్దాత్మకు (పాణంపోసే 

భూమిని _పేమిస్తున్నాను 

అగాధ మైన జీవిత సత్యాలు 

ఉగాదినాడు శోధిస్తున్నాను. 


రంగు రంగుల 


సంక్రాంతి సవురం 


లో 


చలి వెడుతూంది 
“సంకాంతి" సమరపర్వ 
సంరంభం చూస్తుంటే 
చలి పుడుతూంది---- 


కురు తేేతంలో అర్జునిడిలా 

సమాజ కేతంలో నేను 

సందేహాల విత్తనాలు 

చల్టుతున్నానే కాని 
సమాధానాల సస్యాలు పండటం లేదు--- 


అధర్మాలను, అన్యాయాలను 
ఎదుర్కోవటాని కే 

ఈ సంకుభిత సమాజ శేతంలో నిలిచాను, 
ధర్మయుద్దం చేయాలనే 

ధైర్య స్యందనం ఎక్సి వచ్చాను 
సామాన్యుని రక్షణ కోసమే 
సదాశయ గాండీవం ధరించాను 
అయితే,. 

అన్నీ తెలుసుకున్న నన్ను 

అజ్ఞానం ఆవరిస్తూనే ఉన్నది 

నా అపార అనుభవ ధనుస్సునుండి ' 
(ప్రజ్ఞా శర పరంపరలకు బదులు 
(ప్రశ్నల తుంపరలు కురుస్తున్న వి 


చీకట్టు 


ఎందుకో ఏదో భయం 
ఈ నరునికి ! 

ఏమిటో అయోమయం 
ఇంత టి శకి పరునికి 


సారపు ధర్మాన్ని, విమల సత్యాన్ని 
పాపం--బొంకు పట్టి పీడిస్తుంటే 
పట్టించుకోని దక్షులను 

శిక్షించే నాథుడెవరు? 

ఈ హింసాత్మక ధషంసాత్మక భారతంలో 
శాంతి రథం నడిపే సారథి ఎవరు? 


నేనే 

రథినీ సారథినీ 

కీడినీ పేడినీ 

నేనే 

నరుడూ నారాయణడూ నేనే 
సమరాన్ని _పేరేపిస్తున్న 
శాంతిన్ని కామిస్తున్న 
సవ్యసాచిని నేనే 


మతం మీద మతం 

మనిషి మీద మనిషి 

దేశం మీద దేశం - భాష మీద భాష 
ద్వేషాగ్నులు కురిపిస్తుంటే 
భాషలేని దేశంకోసం _ మతంలేని మనిషికోసం 
వెతుకుతున్నాను నేను--- 


డొక్క చీల్చే డోలునునమ్మి 
మోసాల ముద్దబంతులు 
మెడనిండా వేసుకొని 

స్వార్థాల ముంగిట్లో 

కిరాయి నాట్యం న 

డూడూ బసవన్న లకు 
(ప్రజాస్వామ్య పాఠశాలలో 

(ప్రగతి పాఠాలు నేర్పించే 
[పాథమిక హక్కుల బుక్కులు చదివించే 
గురువుకోసం గాలిస్తున్నాను 
రోషంలేని వృషభన్నలను 

విజయ భరత వీరన్నలుగా మార్చే 
చ [కికోసం ఎదురుచూస్తున్నాను--- 
కాంతిని సాహిత్యం చేసి 

సత్యాన్ని సంగీతంగా కూర్చి 
నవయుగ గీతానాదం వినిపించే 
గోవిందుని కోసం 

నలుచిక్కు_లు కాస్తున్నాను--- 


కర్క-ట మకర రెఖలమధ్యే 
కాలక్షేపం చేయక 

శీతల బాధావాతాలను అరికట్టి 

చీకటి సీమల్లో వెలుగు. తోరణాలు కట్టి 
ఉభయ ధృవాలను చుట్టుముట్టి 
విశ్వంభర హృదయం" నిండా 
వెచ్చదనం పచ్చదనం నింపే 

విష్టవ సూర్యుని కోసం 

వినువీధులు శోధిస్తున్నాను. 


కవితా [పపంచం 


అది 

ఒక అద్భుత సన్ని వేళ 0 

అది, శాంతీ సమతా సౌభాగ్య 

సమైక్య గీతికా సందేశం 

అది, ప్రపంచ కవితా విపంచి 
“సేవాప్రియ” నదీతరంగ తంతుల మీద 
పలికించిన భావా వేశం 
అది ఒక అద్భుత సన్ని వేళ ౦-- 


అది 

బౌద్దధర్మ భర్మమకుట ధారిణీ 
స్వేచ్చామయ థాయిదేశం; 
నవశకోదయ కాంతులు వెదజల్రిన 
(పపంచకవుల దశమ సమావేశం 
అది ఒక అద్భుత సన్ని వేశం---- 


వేషభాషా విభేదాలు మరచి 

దేశ దేశాలు ఒక్కటై 

సకల మానవ కళ్యాణ మంటపంలో 

సత్య సాహిత్యోత్సవం జరుపుకున్నాయి--- 


అకాంశ రేఖాంశలవలె 
అంతర్జాతీయత, ఆత్మీయత 
అవనీ గోళాన్ని 

ఆలింగనం చేసుకున్నాయి --- 


AR 


దంగు రంగుల 


మదరాసునుండి మాస్కోోదాక. 
కెరోనుండి కలకత్తాదాక 
హైదరాబాదునుండి హాలీవుడ్‌ దాక 
ఏధెన్సునుండి టోకియోదాక 
ఏకైక జీవనానుభూతి 

ఏరులై |పవహించింది 


హిందూ మహా సింధుగర్భంలో 
కాలం ఏడురంగుల కుంచెను ముంచి 
ధరి|తి సవ్వితి స్వప్నాలకు 

యదార్థ రూపచిత్రం రచించింది-- 


బాపురే! అక్కడ నేను 
స్పృశించిన 

(పతిశిల తిరుమలయె 
(పతి గుండె 
శుభజ్యోత్స్నా పులకిత 
సుందరారామంలో విరిసిన 
మల్లెల మాలల కొండయె 
వెలిగాయి. 


అక్కడ నేను (పబుద్దాత్ముడనై 
అపూర్వ ““పమపాతి” లో 
ఆనంద భావదీపాలు ఆవిష్కరించాను 
కవితా జై[తయాతలో 

కళా ఖచిత ఖగోళాలు దర్శించాను... 


36. 


చీకట్టు 


విజ్ఞాన వినయ చం[దులు 
(పజ్ఞాన కవి రాజేందులు 
ఆపులు అమరోద్దిప్తులు 

స్నేహ శ్రీనివాసులు 

(ప్రతిభా పద్మనాభులు 
అభిమానాంత రంగులు 
దినమణి కిరణ కాంతి శృంగులు 
చైతన్య ఉమావిజానులు 

నన్ను చేరదీసి ఆదరించారు 
మానవతాతత్య నిధిగా 
మనసారా నన్ను సత్కరించారు. 


అది ఒక అద్భుత సన్ని వేశం 

ఆది ఒక అమృత భావావేశం 

అది 

(పపంచ కవుల దశమ సమావేశం. 


37 


రంగురంగుల 


రెతు సేవాంతరంగా ! 


నవంబరు ఏడు, పందొమ్మిది వందలు 
పాత బడ్డ చరిత్రలో 

మూత బడ్డ తారీఖు కాదని 
నడుస్తున్న చరిత్రలో 
నాయకుడవై వెలుగుతున్న నీవు 
పుట్టిన రోజని గుర్తించి 
పులకించి పోతున్నాము 

పూజ్యర ంగాజీ ! 

గోగినేని రంగనాయకులుగా 
గుంటూరు మండలంలో పుట్టి 
తెలుగుత ల్రికీ భరతమాతకూ 

. వెలుగు తోరణాలు కట్టి 
[పగతియా|త్ర సాగిస్తున్నావు 
రంగాజీగా రాణిస్తున్నావు--- 


ఇరువయ్యవ శతాబ్దాన్ని 

[పారంభించిన సీ జీవితం 
ఇరువయొ్యొకటవ శతాద్దాన్ని కూడా 
ఆవిష్కరిస్తున్న ది 

కాలపురుషుని కాంతి దూతవేమో నీవు 
కాలాతీత జీవనజ్యోతి వే మో నీవు 

. అందుకే 

నిటారుగా నీవు నడుస్తుంటే 

నింగినీ నేలనూ కలుపుతున్నట్లుంటుంది 


38 


వీకటు 


మట్టిని నమ్ముకున్న రైతుల గోడు 
మాధవునికి తెలుపుతున్నట్టుంటుంది 
రైతుగా పుట్టి 

రైతే ఇతివృత్తంగా. రచిస్తున్న నీ జీవితం 
అసంపూర్ణ రైతు రామాయణం-_ 


భారత స్వాతం[త్య సమరంలో 
బాపూజీకి అండగా నిలిచావు 
దురాచారాలను దోపిడీలను 
ఎక్కడున్నా ఎదిరించి 

భూ స్వామ్వాన్ని ధనస్వామ్యాన్ని 
ఎల్లప్పుడూ ధిక్కరించి 
పజాస్వామ్యాన్ని కొలిచావు--- 


సీ కళ్ళముందే పుట్టింది 

ఈనాడు జీవిస్తున్న 

మానవకోటి అంతా 

సీక్షు నిత్య నూతన యౌవనాన్ని 
(పసాదిస్తున్న జాషధం 

నిర్భయంగా నిర్జర ౦గా 

సీవు చేస్తున్న (పజా సేవే 

ఓ నిర్మల భావాంతరం౦గా 

రైతు సేవాంతరంగా ! 

సమతా సమాజ సముజ్యల భవిష్యత్‌ 
రచనాచార్య శ్రీరంగా 

సీవు పుట్టిన రోజే రైతు పుట్టిన రోజుం 


39 


రంగురంగుల 


ఇరువయ్య్యా శతాబ్దం 


కాళ్ళు చేతులు ముడుచుకున్న 
కాలాన్ని 

కదిలించిన విష్ణవజ్వాల 
ఇరువయ్యో శ తాబ్బం---. 

నేలమీద [పాకులాడే కాలానికి 
గాలిలో ఎగరటం నేర్చిన 

గంధ ర్వపక్ని, అంతరి కాశి 

ఈ శతాబ్దం 

రెండు (పపంచయుద్దాల గుండ్లు 
తన గుండె గుండా దూసుకుపోయినా 
భూగోళపు మట్టికుండను 

భుజాన వేసుకొని 

ఖగోళ వీధిలో తిరిగే 

విజ్ఞాన (పజ్జాని ఈ శతాబ్దం 
నాడు, బాలరాముడు అద్దంలో చూచి 
గోలచేయడం మానిన 
చం|దమండలం మీద 

నేడు లీలగా కూర్చున్న 

భుజబల బుద్ది రాముడు 

ఈ ఆనంత ౦లో నేనెంత అని 
గోల పెడుతున్న శతాబ్దం ఇది--ా 


ఊహించిన దేపుడంటే 
ఉలిక్కిపడ్డ మనిషి చేత 


40 


చీకట్లు 


ఊహించరాని మాయలు చేయించిన 
యదార్ధ యోగదండం 
ఇరవయ్యో శతాబ్దం 


తరతరాల చరి[తకు 

గతితార్కిక వాదాన్ని నేర్పాలని 
(శ్రమశక్తి పీఠం మీద 

సమతా వేదాన్ని నిలపాలని 
చిందులువేస్తూ ఉదయించిన 
కమ్యూనిస్టు సూర్యుడు 

చేసిన తప్పులు [గహించి 

సుదీర్హ స్వప్నం నుండి న్నిష్కమించి 
స్వేచ్భాగానంలో పరవశిస్తున్న 

చేదు నిజం ఈ శతాబ్దం 


నేనూ నీవూ పుట్టిన 
జన్మదినం ఈ శతాబ్దం 
నింగీ నేలా కలిసిన 
పుణ్య కే(తం ఈ శతాబ్ధం 
మానవత్వం--దైవత్వం 
మనం మనం ఒకటేనని 
మళ్ళీ (గహించి 
స్వార్థపరత్వాన్నీ, సంకుచిత త్వాన్నీ 
పరపీడన పాపాన్ని 
జయిస్తున్న 
నవయుగోన్ముఖి 

ఈ శతాబ్దం, 


41 


రంగుర ౦గల 


జ 


సత్య శ్రీనివాసం 


నవ్వుకుంటూ నవ్వుకుంటూ 
రివ్వున ఎగిసిపోయావు 
మాట్లాడుతూ మాట్లాడుతూ 
మాయమై పోయావు 
ఎక్కడికి వెళ్ళిపోయావు : 


నీవు స్వదేశంలో లేనప్పుడు 
విదేశాలకు వెళ్ళావని 

._ సమాధానం చెప్పే 

నీ సతీమణి 

ఇప్పుడు ఏదేశం వెళ్ళావో 
చెప్పలేక కన్నీరై ౦ది-- 


ఈ లోకాన్ని నాకం చేయాలని 
పోరాటం ఆరాటం సౌగించిన 
మానవతా వాదివి నీవు 

అభ్యుదయ వేదివి నీవు 

అసలు స్వర్గం ఎలా వుంటుందో 
చూచి వద్దామని వెళ్లావేమో 

విశ్వ వీధుల్లో వెతుకుతున్నా వేమో, 


తిరుగులేని మార్గంలో 
తీరయ్యాతకు వెళ్లావని 

థి ను 
తీరా తెలిసికొంటున్న కొలది 


బీకట్టు 


మతి పోతున్నది మాకు 
మనసిచ్చిన కి స్నెహితులకు 


ఉపకారాల పువ్యులేతప్ప 
అపకారాల ముళ్లులేని 
ఆత్మీయతా వల్లరి నీ జీవితం 
మెత్త మెత్తని మాటలతో 
కుత్తుకలు కోయడం తెలియని 
పరుషవాక్కు- నీది 
పౌరుషవాక్కు- నీది -- 


వ్యాపారాన్ని ఎగుమతి చేసి 
స్నేహాన్ని దిగుమతి చేసిన 
సత్యాన్వేషివి సీవు 

నీతినీ నిజాయితీసీ 
నిత్యజీవిత ౦ చేసుకున్న 
ఇక్కడ 

కె. శ్రీనివాసరావు నీవు 
అక్కడ 

శ్రీనివాసమే 

నీ నివాసం చేసుకున్న 
చిదానందుడవు నీవు ! 


43 


రంగు రంగుల 


ఉదక మండలం 


ఊటీతో పోటీ పడలేక 
ఒప్పుకున్నాడు ఓటమి 

కొండ [కింద తన [పతాపం చూపే 
కోరమీసాల సూర్యుడు--- 


నింగినంటే నీల గిరులు 

తొడ గొట్టి సవాలు చేస్తున్నాయి 
మైదానాల పై 

'కేదారాల వై 

మంటలు కురిపించే ఓ మారాండుడా ! 
ఖలేజా ఉంటే 

మా మబ్బుల మదపుటేనుగులతో 

ఢీ కొనుమని.-- ' 


(పతి బండా ఒక పచ్చజండా పట్టుకొని 
(పతి లోయా 

ఒక పాతాళగంగ దుర్గం కట్టుకొని 
అదరకుండా బెదరకుండా 
ఎదిరిస్తున్నాయి 

కొండ సానువులమీద భానున్ని 
అందుకే 

ఉదక మండలం అంటేనే 

సూర్య మండలం 

గజగజ వణికిపోతున్నది 


చీకట్టు 
బుతుచ|క్రంతో ఆడుకుంటూ 
చెట్లతో గాలి వినురుకుంటూ 
వూలతో గంధం పూసుకుంటూ 
హేమంత సీమంతినియె 
వాసంత థాస్వంతినియె 
చండభానుని శాొననం చెల్లదంటూ 
ఉదక మండలాన్ని 

చల్లగా పాలిస్తున్న 

ఊటీ వధూటీ 

కనకు తానే సాటిః 


45 


రంగు రరగ్యం 


(పేమాంజనేయులు 


ఎక్కడికి వెళిపోయావు 
ఎవరికీ చెప్పకుండా 

గుట్టుగా ఎగసిపోయావా 
గుంటూరు గూటిలోనుంచి 
ఎవరిపిలుపో అంగీకరించి 
ఏపిల్‌ ఇరవె రెండునాడు-- 


నీవు లేని గుంటూరు 
తావిలేని పూవులా ఉంది 
నీవులేని విజ్ఞానమంది రం 
పూవులేని తీవెలాఉంది 


సభలూ సమావేశాలూ జరిపించి 
సంతోషించే నీకోసం 

సంతాప సభలు జరుపుకుంటున్న 
సజలనే(తులం మేము __ 

గద్గద గ్యాతులం మేము __ 


వాత్సల్యం వర్షించి 

త్యాగంలో పరవశించిన యోగివి 
ఇటుక గోడల ఇంటిలోకంటే 
సుస్ఫటిక హృదయ 'పేటికల్లో 
నివాసం ఏర్పరచుకొన్న 
నిరామయుడవృ నీవు __ 


46 


వీకటు 
ధ్ర 


కళలన్నీ 

శాశ్యతానంద నాద సింధువులో 
బిందువులే ఆన్న సత్యవేదివై 

మనిషికీ దేవునికి మమతా బంధం వేసే 
లలితకళా పోషణలో 

నిస్తుల సౌందర్య గవేషణలో 

సంతృప్తి చెందినావు -- 


సీతారా కూ౭జనేయులు అనగానే 
నిరాశా శైశిరాపృత సాహిత్యద్వీపంలొ 
ఆశల జమనులు విరి సేవి 

సృబ్దమైన సంస్ఫ్కుతీ నా కేత ౦లో 
ఆనంద వర్షాల కురి'సేవి 

అందు కీ 

ట్ర స్మృతిలో, సీ ఆదర్శాల రుతిలో 
ఈ నేల పులకించాలి 

నీవు నాటిన మొక్కలన్నీ 
నిశనందనాలై 

మా (పేమ పరిమళ స్తబకాలై 

సీ ఆత్మకు అంజలి ఘటించాలి 


రంగురంగుల 


రేపటి "పేరు 


“రేవటికి” ఏమి పేరు పెట్టాలో 

ఈ రేయంతా ఆలోచిస్తున్నాను 

మంచి “పేరు వెట్టాలో 

చెడు పేరు పెట్టాలో 

నా మనస్సు నిర్ణయించలేక పోతున్నది _- 


మంచి పేరు పెట్టినంత మాత్రాన 
మంచి జరుగక పోవచ్చని 

చెడు పేరు పెట్టినా మంచి జరగవచ్చని 
సందేహాల భయాల చీకటిలో 

మిణుకు మిణుకు మంటున్నది 

నా మీనమేషాలభాష __ 


ఆశ, పేరాశ, దురాశల మధ్య 
ఆంతరం ఆంతరించి పోతున్న 
ఈ నిరాశాయుగ సంధ్యలో, 
నిన్న = నేడు - రేపు మధ్య 
నీడలు ఆడుకునే 

ఈ కాల లీలా కేళిలో 

మంచి - చెడును నిర్వచించడం 
వంచనగా తోస్తున్నది మడ 


చెడుపేరు పోవటానికి 
మంచి చేయాలనే చిత శుద్ది 
మంచిపేరు వెట్టారని 


టర 


చీకట్లు 


చెడు మానుకుకొనే భ్యాగబుద్ది 
ఉంటే పరవాలేదు కాని 

చేసేది చెడైనా 

పేరు మాతం మంచిది రావాలని 
పెనుగులాడే వింతలోకానికి 
పేరేమని పెట్టాలో తోచడం లేదు, 


నిన్నటి “పేరు, నేటి "పేరు 
రేపటికి వర్తిస్తుందా 
[కొత్త పేరు పెడితే మరి 
కాలం గుర్తి సుందా | 


రంగురంగుల 


ఇస్మాయిల్‌ విలానం 


శద్దానికీ శణ్బానికీ నడుమ 

వినిపించే నిశ్శబ్దం ఇస్మాయిల్‌ 
చెట్టుకూ చెట్టుకూ నడుమ 

కనిపించే ఆకాశం ఇస్మాయిల్‌ 
మృత్యు వృక్షం మీద (వాలి 

సత్య ఫలాలు చవిచూచే 

పలుకు చిలుక ఇస్మాయిల్‌ 
రహస్యాల రాత్రి గ్యాతంమీద 
కురుస్తున్న 

సుస్పష్టమైన చుక్కలవాన ఇస్మాయిల్‌ 
తత్వానికి కవిత్వం 

కవిత్వానికి తత్వం 

నేర్పిస్తున్న మానవత్వం ఇస్మాయిల్‌ 
వేయి వసంతాలు వెదకి వెదకి 
తెలుగు కవిత్వం తెచ్చుకున్న 
వాడిపోని తావిచెట్టు ఇస్మాయిల్‌ 
బాపురే! 

సహజధర్మ గిరులమీద 

శ్యామల |పేమారామాలలో 

సూర్య చం(దుల కాంతి కౌముదులు 
అధినందన కిరణాలు చల్పుతుం టే 
షష్టిపూర్తి జరుపుకునే 

సాహిత్య కిరి ఇస్మాయిల్‌ 


్రీకట్లు.. 


x 


విశ్వంభర ప్‌ణా. పారి 


ఆచార్య నారాయణరెడ్డి: 

సాహిత్య తపస్సులో సీ మనస్సు 

కూర్చున్న మట్టిగధ్ధై 

జానపీఠం అయింది 

నెరసిపోతున్న నీ నీలాలకలు 

శివసుందర సత్యాలు కురిపిస్తున్న 

మేఘ కిరీటం ఆయింది- 

కపటనాటక కిటకాల విలాసం కోసం 

నవ్వని నీ తొలి కావ్యపు పువ్వు 

కష్టజీవుల కన్నీటిని తుడిచే 

కర్మయోగ నాగార్జున సాగరంలో 

నవజీవన కాసారంలో 

పద్మ (శ్రీయె నవ్వింది 

రసానందమందిరంలో పరిమళించింది- 
వెన్నెల వాడల్లో ఏహరించిన 

నీ పణయరాగ చకోరాలు 

రామప్పగుడిలో రవళించిన 

నీ ప్రణవభావ మంజీరాలు 

స్వేచ్చా ఉదయపు హృదయంలో ఘోషించిన 
నీ ప్రగతి బుతు చకాలు 

తెలుగు గుండెల వెండితెరమీద 

బంగారు తీగలై సాగుతున్నాయి 
విశ్వంభర వీణా్యాశుతులై _మోగుతున్నాయి- 


రంగుర 0గుం . 


నం[పదాయానికి (ప్రయోగాన్ని 

(యోగానికి సంప్రదాయాన్ని 
(పాణభివగా పెట్టిన 

పురోగతి వితరణ శీలివినీవు 

కాలపు తీర్పు ఇచ్చే మార్పు వసంతాలలో 
మాయని మానవత్వ కర్పూర శేళివి నీవ. 


హిమాలయాల జాన్నత్యాన్ని 
హిందూమహాసము[దపు గంభీరత్వాన్ని 
స్పర్శించే నీ ప్రతిభా పాండిత్య పక్షాలు 
అక్షరాల గవాక్షాలు 

అందుకోలేని ఆకాశాలు లేవు 

అందుకే 

భారత భారతి నీమీద వెట్టుకున్న 
ఆశలకు అంతులేదు | 


52 


భావ రేఖలు 


సంహరణం కాదు చేయవలనీంది 
సంస్కరణం 
మరణం కాదు కొవలసింది, మార్చు 

* జ 
రంగులు పూచే చెట్లమీద రక ంపూస్తున్నది 
కాలమే కంపించి కెవ్వున ఏడుస్తున్నది 

* శ 


ఓహో! ఆహాః అనగానే ఉప్పొంగిపోకు 
కుహూ కుహూ మనేవన్నీ కోకిలలనుకోకు 
* జ 
ఉగాదిని ఎగాదిగచూచి 
ఓహో! ఆహాలో పడకు 
పచ్చడిమీద ముచ్చట పడి 
(ప్రశంసా పతాలు ఇడకు 
ఈ # 
ఓ ఆమనీ; 
అరణ్యంలో నుంచి జనారణ్యంలో నికిరాః 
ఆవేశంలో నుంచి కాస్త ఆలోచనలోనికిరాః 
* క 
చీకటి కూకటి వేళ్లను 
పెకిలించే కిరణాన్ని నేను 
గుడ్డగూబల గుండెల్లో గునపాన్ని. నేను 


53 


రంగురంగుల 


ఏడుసము|[దాలను కలిపే 
గాలి వడవను నేను 
ఎడారుల (పాణం నిలిపే 
ఒయాసిస్సును నేను 

* * 
మారాండునికి మసిపూ సే 
మహోదయం ఆగుతుందాః 
మైకులన్నీ తీసివేస్తే 
మాట పలుకుట మానుతుందా!। 

* * 
కొండమీద కొండ బెట్టి 
“ఏడుకొండలు” చేయలేవు 
మంచుమీద మంచు పేర్చి 
“మంచు కొండిను చేయలేవు 

* * 
చుక్క_లకు రెక్క_లుతొడిగి 
శూన్యంలోకి ఎగరవేస్తున్నాను 
కాలానికి కాంతి క శ్లంవేసి 
దేశమంతా (తిప్పుతున్నాను 


* * 
కవిత్వాన్ని రాజకీయంచేసే 
కాకితత్వం పోవాలి 
రాజకీయాన్నికూడా కవిత్యంచేసే 
కోకిలత్యం రావాలి 

* OU 


5్‌4 


ట్‌ 


మానవత్వపు గుండెలో 
మండేలావా మండేలా అని 
దానవత్యం |గహిస్తూంది 
ఉప్పెనలా ముంచుకువచ్చే 
ఉర్వీత ల సర్వేజన సత్యాాగహం నుంచి 
రక్షించే రంగులు హంగులు లేవని 
దక్షిణా ఫికాలో డేరావేసిన 
రాక్షసత్వం తలవంచుతూంది 
ఈ * 
(పేమం కామం పెనవేసుకున్న 
నిత్యసత్య జీవితం 
నింగినీ నేలనూ కలిపే 
దిక్కులేని దిక్స[కం 
4 * 
అహల్యతో కూడిన ఇం|దుడు 
తార కౌగిలిచేరిన చం(దుడు 
నాడు నడిపిన శృంగార [ప్రబంధం 
నేటికీ చిలుకుతూంది మత్తుగంధం 
* * 
సమతావిప్టవం విఫలమైతే 
సాయుధ విస్థవం తప్పదేమో 
* * 
ఎంత వేదాంతం వల్రించినా 
ఎంత సారూప్యం చూపించినా 
నిన్నుమాతం మరవలేకపోతున్నాను 


* ఈ 


ర్‌ 


రంగురంగుల 


ఈ దేశంలో ధరలు పెరుగుతున్నాయం టే 
నేను ఒప్పుకోను 

వస్తువుల విలువలు వెరుగుతున్నాయి 
మనుషుల విలువలు తరుగుకున్నాయి 
సగటులో మార్పులేదు 

ఉత్పత్తులు వెరగటం లేదనటంకూడా 
యదార్దంకాదు 

సరకుల ఉత్పత్తి సేవల ఉత్పతి 
తరగవచ్చు 

కానీ జనాభా ఉత్పత్తి ఎన్నో రెట్లు వెరుగుతూంది 
“సగటు” పరిస్థితి సంతృప్తికరంగానే ఉంది 


* * 


తెగిపోయిన దిక్షక రేఖమా[త మే 
తెలుపుతుంది 

పర్వతాలు మనచుట్టూ 
పరిరక్ష్షకభటులై ఉన్నాయని 


* * 


దినమంతా కష్టపడ్డ కార్మికులు 
రాతికన్న కలలపంటవలె 
ఆకాశ కేతంలో 

నక్ష[తాలు పండాయి 


* * 


56 


నీకోటు 


x 


అనుభ వించినదాన్ని 
అభివ్యక్తం చేయలేని 
అర్భకుణ్న్ని నేను 
అభాగ్యుణ్ని నేను 
* * 
ఆశ నా భాష 
ఆలోచన నా శైలి 
ఆవేశం నా శిల్పం 
అనందం నా భావం 
కవిత నా |బతుకు 
* * 
నీతి కొండలను (తవ్వి 
అవినీతి ఎలుకను పట్టకు 
అవినీతి రాబందుల్ని కొట్టి 
పాపభీతి కలిగించే కొండలా కుప్పటబెట్టు 
* * 
నెత్తిమీద నేను కట్టుకున్న 
నీలాల నింగికోట 
కాలం చేసిన మాయదాడిలో 
నేలమీద రాలిపోతున్నది 


* * 
తెలుగువాని "పేరేమిటం టే 
తెలియదనండి 
ఎందుకంటే, మేము 
ఒకరినొకరం గురించలేమనండి 


57 


రంగురంగుల 
కొలం వేసిన గాలం 


యౌవనం వృద్ధాప్యాన్ని 

ఎదిరిస్తున్నది 

ఆయినా ముదిమి, బెదరకుండా 

వయసు వాకిట్లోకి చొచ్చుక వస్తూనే ఉన్నది 
విరవీగే నా దేహ దుర్గాన్ని 

వింత వింతగా ఆ!కమిసూనే ఉన్నది పాసా 


కామగానం వినిపించే 

గండు తుమ్మెదల్లాంటి నా తల సీలాలను 
సామగానం వినిపించే 

వెండితీగెల వీణగా మారుస్తున్నది - 


చెక్కు చెదరని వ|జ్రాల్లాంటి నా పళ్లను 
ధా య 

ఒక్కటొక్కటిగా పీకేసూ 

పసితనం మళ్లీ నీకు వస్తున్నదని 

పరిహానం చేస్తున్నది -- 


కనిపించేదంతా కాంతిలోకం అనుకున్న 
నా కనుల గనుల్లోకి 

మసక చీకటిని చిమ్ముతూ 
బయటకాదు చూడవలసింది 

లోనికి నీలోనికి అంటూ 

ధూపదీప మేదో పట్టింది --- 


58 


చీకట్లు 


కొండలనుకున్న నా కండరాలను 
పీండిపిండిచేసూ 

ముడుతలు ముడుతలుగా మలుస్తూ 
గర్జించే సింహంలాంటి 

నా అహంభావాన్ని 

గంగిగోవును చేస్తూంది --- 


ఇన్నా ళు నన్ను నెలబెట్టిన 
వెన్నుపూసను 

తన విల్లు చేసుకొని 

నా నరాలను నారులుగా బిగించి 
తిరుగులేని మరణ బాణాన్ని 

నా మీదికే ఎక్కు బెట్టి 
లొంగదీసుకుంటున్నది నన్ను 
వయసు మాటున పొంచి ఉండి --- 


అయినా నా మోహబుద్ధి 

ముసలి తనాన్ని అసహ్యించుకుంటూ 
ముందుకు సాగుతూనే ఉన్నది 
కోర్కెల జండా పట్టుకొని 

నా కళేబరం కేకలేస్తూనే ఉన్నది 
కాలం వేసిన గాలానికి 

నా ప్రాణం గింజుకుంటానే --- 


59 


రంగురంగుల 


సేవా (పియా। 


సేవా [పియా చావొ పాయ్‌ 

నా స్వప్నాల రాణీ 

విన్నాను సీ హృదయ 'వీచికా వాణి. 
థాయి దేశపు శకి రక నాళ తంతులు 
(మోగుతున్నాయి 

నీ తరుణ భావలహరుల్లో 

బ్యాంకాకు నగరంలో 

బంగారు చిలకవు నీవు 

గంగా యమునలు 

వోల్గా హౌయాంగువాలు 

రైను నది, నైలు హృది 

నీ సింగారపు సిరులు చూచి 
ఆసూయ పడుతున్నాయి 
అందరికన్నా చిన్నదానివే ఆయినా 
ఆ సరసాల సాగరునికి 

సీ వంటేనే 

చచ్చేటంత | పేమట--- 


వెండి వెన్నెల రాత్రులన్నీ 

వెచ్చ వెచ్చగా కలిసిపోతున్నాయి 
సీ ఒయారపు నడకలో, 

అందాలూ ఆనందాలూ కలిసి 
విందు చేసుకుంటున్నాయి 


60 


వీకట్టు 


నీ లీలాచేలాంచల తటాల మీద. 
నీ స్వేచ్చా యదేచ్చా జీవన 
నిర్హ్మిద రాగాలలో పరవశించి 
[ప్రపంచ కవులందరూ 

పొటల్లుల కుంటున్నారు 
నరలోకాన్ని సురలోకం చేస్తున్న 
నాద వేణివి నీవేనని 

కావ్యాలల్లు కుంటున్నారు 
స్వర్గం వీడి దేవతలే 

నీ సన్నిధికి చేరుతుం టే 
భూలోకం విడిచిపోవడాకిని 
నాకు బుద్దిపుట్టడం లేదు 


61 


రంగురంగుల 
(పమాదాల [పవో లో 


నిరాశలకు నిట్టూర్పులకు 
మరుపు వూల రంగులు పూస్తూ 
అపజయాల అవేదనలకు 
కోకిల మధురాలాపాల 
మత్తుమందు పోస్తూ 
(ప్రాణాలు పోతున్న వాళ్ళకు 
పంచాంగాలు వినిపిసూ 
వేప చేదు నిజాలకు 

తీపి బెల్లం తినిపిస్తూ 
వచ్చింది 

[ప్రమాదకర మధుమాసం 
(ప్రమోద దాతనంటూ. 


ఉగాది పేరు చెప్పుకొని 

ఊల్లో వాళ్లందరి చేత 

సన్మానాలు చేయించుకుంటున్న 

ఈ సంవత్సరాదిని నమ్మను 
అసలు రంగు తేలేదాక 

[ప్రశంసల అత్తరులు చిమ్మను--- 


వై వై పూతలు చూచి వళ్లికిలించే 
పసివాణ్ని కాదు నేనిప్పుడు 
కుహూ కుహూమని కూ సేవన్నీ 
కోకిలలే అనుకొని మురిసిన 


చీకటు 
ళా 


అమాయకుణ్ని కాదిప్పుడు . 
గున్నమావికి ఎండమావికి 

తేడా గుర్తించలేని 

(గుడ్డివాణ్ని కాదు నేనిప్పుడు 

మండే లావాలో మండేలా ఉంటాడని 
మర్మాలు తెలుసుకుంటున్న 
మారాండుణ్ని నేనిప్పుడు 

స్వదేశ భకిని విదేశ శక్తులు 
సరిహద్దుల్లో ఎలా ఖరీదు చేస్తున్నాయో 
(గహిస్తున్న బుధ గహాన్ని నేను ఇప్పుడు 
చీకటి మబ్బుల ఖాతాల్లో 
దాచుకుంటున్న వంక 
పసికడుతున్న చం|ద్రహాసాన్ని నేనిప్పుడు 
ఆందుకే 

వాదాలకు ఉన్మాదాలకు మధ్య దూరం 
మిధ్యచేస్తున్న ఆదైె తులకు 

దూరంగా ఉంటున్నాను 

సత్యాన్ని హత్య చేయడానికి 
సాధనాలు ఎన్ని (పయోగిస్తున్నారో 
తెలిసికొని కనులు తెరచుకొన్నాను 
భదత కోసం నిదమాని 
అనిమిషున్వ్నై పోతున్నాను 


63. 


రంగురంగుల 


శూన్యంలో ఈశాన్యం 


నిస్తుల శకి సంపన్నుడు 

నీలాకాశ స్వరూపుడు 

వేంక టేశ్వరుడు వెలసిన 

తిరుమల దివ్యకే[తపు 

వాస్తు శాస్త్ర వాస్తవికతను 

నా సత్యవృత్తి శోధిస్తుం టే 

సప్తగిరి శిఖరాలమీద 

నా సుప చైతన్యం వికసించింది 


శూన్యపు ఈశాన్యంలో ని 

పాలపుంత కాంతి కడలిలో 

క ౦డలీకృత కాలసర్ప పర్యంకం మీద 
పవళించిన పరమాత్మను 

భావించి సేవించాను 

దర్శించి పరవశించాను--- 


చరితకందని చరిత గర్భ 
శిలాతోరణం [కింద 

మట్టికి పాణం పోసిన 
మహారణ్య మౌనంలో 

నా యోగ ముదిత నయనాలు 
పదీప్ప భానుబింబాలై లేచాయి 


64 


నీకటు 
రా 


దిక్కులేని అంతరిక్షంలో 
దిక్కుల దీపాలు వెలిగించాయి 
హద్దులులేని నా ఆత్మాలయానికి 
శ్రీకార శ్రీనివాస సౌధానికి 
[ప్రాకారాలు నిర్మించాయి 
అందులో 

నా జీవిత తారక 
[బహ్కోత్సవం జరిపించాయి. 


65 


రంగురంగుల 


అందాల క్రో ఎలం 


ఎండల గోనీలు పెట్టుకొని 
కొండలు స్నానాలు చేశాయి 
కోవెలం వీచిలో- 


నగ్నంగా లేచిన తరంగాలు 
నర నారీ హృదయాలను 
ఆత్మదఘ్నంగా ఆలుముకున్నాయి 


అమ్మచేతుల్లో ఆడుకునే శిశువుల్లా 
ఆడా మగా తేడా లేకుండా 
అందరూ ఆడుకున్నారు 


కొండంత ఉత్సాహంతో 

ఆ కడలి కెరటాల కౌగిట్లో 
(తివేందం తీర్చిన 

ఆ చలివేందంలో 

తపాత్మలు దాహం తీర్చుకుంటున్నాయి 
సమతా తత్వంలో సంతృపాత్మలై --- 
ఒంటిమీది గుడ్డలు ఊడ్చివేయగానే 
కంటిమీది పొరలు కరిగిపోతాయేమో! 
అందుకే 

ఒకరినొకరు చూచుకుంటున్నారు 

త మేవాహంగా 

ఎవరికి వారు భాసిస్తున్నారు 
సోహంగా, రసోహంగా 


66 


నీకటు . 
ళా 


హఠయోగుల్హాగ 

నీటి కెరటాలమీద కదలివచ్చే 

గాలి కెరటాలను 

బొండాల జండాలు పట్టుకొని 

కొబ్బరి తోటలు ఆహ్వానిస్తున్నాయి 
కొసరి కొసరి కోర్కెలుతీర్చే తీరానికి _ 


భాషలన్నీ ఒక్క-చెపోయాయి 

ఆ మహాసాగర మోషలో 

జాతి భేదాలు కరిగిపోయాయి 

ఆ మానవతా వారాశిలో 
వికృతాకృతులు వీడిపోయిన 

ఆ (పకృతి సౌందర్య దర్శనంలో | 
నింగిలోని ఆ రవి 

నేలమీది ఈ కవి 

పాయేటి నీటి లోతుల్లో 

పరవశించి పోయారు. 


67. 


రంగుర్షంగుల 


వుధువూసంలో మోసం 


మోసం మధుమాసంలా 

వేషం వేస్తుందనుకోలేదు 

ఆశల కాశ్మీ రానికి 

అగ్గి వెడుతుంద నుకోలేదు 

రాగాలు విరిసే మంచుమలకొమ్మ 
రకాలు పూసుందనుకోలేదు 

అమృతం పంచవలసిన 

ఐదు నదుల వేళ్ల హస్తం 
అమాముకుల కుత్తుకలు 
కోస్తుందనుకోలేదు 

మృత్యువుతో నేస్తం చేస్తుంద నుకోలే దు 
అడవులారాః కొండలారాః 

అజ్ఞాత పులోయల గుండెలారా! 

ఈ విద్వేషపలాశ కుసుమహాసం నమ్మకండి 
ఈ మధుమాసపు మోసంలో పడకండి 
మనిషినిచంపి మనిషిని (బతికిసామనే 
మాయలో చిక్కకండి . 
ఆడిగి తేకూడా వెట్టదనే అపోహతో 
అమ్మరొమ్ము చీల్చక డి! 
ఓట్టచెట్టమీద పూయవలసిన పూలు 
బుల్లెట్ల మీద వూస్తాయా! 

సదాలో చనక్క సాధ్యమయ్యే వెలుతురు 
దురావేశానికి దొరుకుతుందాః 


: 68 


చీకట్లు 


పికాల బాకాలు చిలికే స్వరాలు 
తుపాకి గుండ్లు పలికిసాయా! 


పుస్తకాలలో ఉన్నద ంతా 

వాస వమేనని విశ్వసించి 
మీమస కాలు పాడుచేసుకో వద్దు 
వాదాలకు ఉన్మాదాలు బోధించే 
వసంతాలు మనకువద్దు 
వేదనాదాలకు, నివాదాలకు 
ముడివేసే 

వివాదాలు మనకువద్దు-- 
రాళ్లల్లో చిక్కుకున్న 

మన సుందర స్వప్న శిల్పాలు 
(బద్ధలు కొడితే [బతకలేవు 
భయపెడితే బయటికి రావు---- 
నేటి (పపంచం వినిపించే 
పంచమస్వరం--ళాంతి 

నేటి సమాజం చితించే 

(ప్రగతి వర్ణం-సహనం 
నేటికాలం (పతిపాదించే 
కార్యాచరణం--సంస్కర ణం 
అందుకే 

సత్యమార్గంలో సాగిపోయే 
మన ఆశల ఆశయాల రధానికి 
కట్టండి “అహింసా హంస” కేతనం 
నిల బెట్టండి మన నిత్యనూతన చేతనం 


69 


రంగురంగుల 


చెన్నా రే కార్యదీక్ష 


కాలం విరిసే 

నీలా వసంతాలను 

పూల దండగా కూర్చుకొని 
నిత్యచైతన్య జీవిత బృందావనంలో 
కల్యాణ భావవేణువు పలికించే 
కష్టజీవుల కలలుపండించే 
కార్యదీక్షతో చెన్నారే భూపాలుణ్ని 
కనులారాచూడ రండి! 


అదుగో! 

అనంతత్వత త్వతారా పధాలలోనికి 
ఆలోచనల రాడారులు విసిరే 

ఆయన 

నిర్హిద చకచ్చకిత చంచన్నయనాలలో 
భారతి వికచాశయాలు భాసిస్తున్నవి-- 


సూటిగా చూచే ఆయన ముక్కుమీద 
మొక్కవోని మేటి మేధాశ క్రి 
విద్యుదికన్యాసం చేసుంటే 

చిద్యిలాస శివతాండవం ఆడుతుంటే 
సోమరితనం, శివశివా అంటూ 
కిటికీదూకి పారిపోతున్నది 

తాబేలు కాబోలు అనుకున్న |పగతి 
కుందేలులా ముందుకు సాగుతున్నది 


70 


చీకట్లు 


శ్రీరామ రామరామాక్షర 

శ్రీకార ఓంకార స్వనాలు 
ఆయన ఉచ్చ్వాసనిశ్వాసల్లో 
ఉయ్యాల లూగుతున్నవి 
నరలోకపు పాదుల్లో నుంచి 
సురలోకపు పందిళ్ల పైకి 
అలవోకగా తీగలు సాగుతున్నవి 
ఆయన అనంత భావనాలత లు--- 
అటు చూడండి 
ఆయన అరచేతుల్లో ఆడుకొనే 
రజతాంచల రజాదండం 

అశేష పీడిత జనవాటికి 
అభయకోదండం వలె లేదాః 
నేటికి ఏనాటికీ ముమ్మాటికీ 
జలచర వనచర భేచర కోటికి 
అది |తివిక్రమ (తికాలదండం కాదా; 


రంగురంగుల అనుభూతుల సింగిణులు 
తొంగిచూచే 

ఆయన బుద్దాత్మక 

శిరశ్శీతాచల తేజశ్శిఖరాలమీద 

ఆకలికి అన్నంపెట్రై 

అమ్మలాంటి దరహాస వదనునిమీద 
చల్లండి, అభినందన చందన పింజాలు 
చల్చండి, 

అహం|బహ్మాస్మి అంటూ 

ఆశీరక్షతల పుంజాలు 


71 


రంగురంగుల 


సత్యదర్శనం 
“ఓం తత్‌ సత్యం 
ఓం తత్‌ సర్వం” అంటూ 
పురోహితుడు 


మంతం పఠిస్తుంటే 

స్వప్నాల కళ్తుతొడుక్కొని 
షస భా 
స్పందించిపోయాను 

నేను తెలుసుకోలేననుకున్న సత్యం 
తెలిసిపోతున్న అనుభూతిలో 
తేలిపోయాను--- 


ఊరూ పేరూలేని ఆ సత్యాన్ని 
“ఓం ఓం” ఆంటూ ఉచ్చరిస్తున్న 
వేదపారాయణడు 

నాచేత సత్య్మవతం చేయిస్తున్న 
నారాయణుడుగా భాసించాడు 
సత్యమే నారాయణుడని 
స్పురించగానే 

సత్యనారాయణ (వతాన్ని 
సంపూర్ణ విజ్ఞాన యజ్ఞంగా 
(పజ్ఞాన్నపణవ పథంగా 
సంభావించాను--- 


72 


దీకట్లు 


లోకంగానిలోకం సత్యలోకం 
భామగానిభామ సత్యభామ 

[వతంగాని (వతం సత్యనారాయణ (వతం 
అని ఘోషించే 

నా అంత;కరణ (పవృత్తిలో పడిపోయాను 
“సర్యధర్మాన్‌ పరిత్యజ్య 

మామేకం శరణం |[పజ” ఆంటే 
సత్యాన్ని శరణుబొందు మని 

సత్యమే ఆదేశిస్తున్న 

ఓంకార శంఖారావం విన్నాను 
అర్థంలేని అనంత సత్యానికి 

అర్థం కలిపించే . 

ఆత్మజానాన్ని (పబోధించే 

పరమార్థ ఫార్థసార ధినికన్నాను 


73 


రంగురంగుల 


ఆశావాది ఉగాది 


రమ్మన్నా వద్దన్నా 
తెస్తుంది ఉగాది 
తెమ్మన్నా వద్దన్నా 


తెసుంది ఆశల వసంతాన్ని---- 


(మోడుబారిన చెట్ల గుండెల్లో 

చైతన్యం ఆరిపోలేదు 

ఎండిపోయే గాలి గొంతుల్లో 

ఆవేశం రాలిపోలేదు 

పగిలిపోయిన పాతకడవలోని 
పాయసం 

(కొత కుండలో కూడా ఉంది అంటూ 
నిత్య సత్యాలనూ, నిగూఢ తత్వాలనూ 
రంగరిస్తూ వచ్చింది ఉగాది 


రమ్మన్నా వద్దన్నా వస్తుంది ఉగాది 
రాళ్లలో చిక్కుకున్న శిల్పాలు 
బయటపడే కిటుకు తెలుసుకుందట 
వీజంలో పడిపోయిన భూజం 

గై క్క గుట్టు కనుక్కుందట 
పేదరికాన్ని పిండిపోస్తున్న 

(దో) పిడికిలిని 

చిత్తు చేసే సత్తు తనకుందట 
దురాశా నాగసర్చాల 


74 


చీకట్టు 


నల్ల తలల ఖాతాల్లో దాగిన 

విలువలేని రత్నాల నిలువల్ని 
వెలికితీసే విద్య నేర్చువందట 

మరి, ఈ ఉగాది 

మామూలు పచ్చడి పండుగకాదట 
శెశిర పాశవ శక్తులకు 

చరమగీతం పాడే చై] తోదయమట -- 


అరణ్యంలో అల్హాడే అజ్ఞాత వసంతాన్ని 
జనారణ్యంలోకి రమ్మంటూంది 
గట్టమీద కాదు 

శుట్ట చెట్టమీద కూర్చుని 

మార్పు గీతాలల్లు మంటూంది 
కొండల్లో కాదు 

(పజల గుండెల్లో పాడుమంటూంది 
తుపాకిగుండ్డ నెత్తురు పాటల్లోని 
తుప్పు పట్టిన విదేశి బాణీలతో 
విసిగిపోతున్న స్వదేశానికి 

శాంతి విప్పవం ఇమ్మంటూంది--- 


అవును, ఆశోన్మాది, ఆలోచనావాది, ఈ ఉగాది. 
అందుకే 1 
(పమాదభరిత వాతావరణంలో నుంచి 
1పమోదభరితనంటూ వచ్చింది 
వస్తూ వస్తూనే ఈ వసంతానికి 

[కొత వన్నె తెచ్చింది — 


75 


రంగురంగుల 


ఈ వాణిభాషలో, భావంలో 

సద్యోజాత పరిమళాలు గుబాళిస్తున్నాయి 

గర్జించిన గాండడించిన, పర్షన్య శంఖాలు పూరించిన 
సాయుద రక్త పాత విప్పవాలూ 

సమత పీరుతో స్వేచ్చను చంపిన 

అరుణా వేశ సమాజాలూ 

చేసిన తప్పు ఒప్పుకుంటున్న తరుణాలోచన ఈ ఉగాది 
చేదు నిజం ఈ ఉగాది--- 


ఈ ఉగాది మోసుకొచ్చింది భయంకాదు.అభయం 
ఈ ఉగాది |పబోధించేది 
సిదాంత బుదికాదు, (తికరణ శుద్ది 
0 0 థి 
చిలుక పలుకులు కాదు-స్వతం[తాలోచనా శక్రి 
ఇజాలు కాదు, (బతుకు నిజాలు 
సంహరణం కాదు-సంస్కరణం 
మరణం కాదు - మార్చు 


76 


వునిషిపె దూకిన మాహా సము(దం 


సముదునికి ఒళ్లు మండితే 

గట్టను గీట్టను గురి ంచడు 

వాయు గుండాల జండాలు పట్టుకొని 
కారు మబ్బుల జడలు విరబోసుకొని 
విలయ తాండవం చేసాడు 

అందుకే మొన్న ఉన్నట్టుండి 
ఆం|ధ|పదేశ్‌ మీద పడి 

ఆవేశం కావేషం కురిపించాడు 


దద్దరిల్రిన ఆకాశం 

కళ్లు మూసుకుంది 

పట్టపగలే అంధకారం 

నేలను అలుముకొంది 

ఊళ్లన్నీ సీ పోయాయి 

పట్టణాలు చెట్టు కొమ్మలను 
పట్టుకొని (వేలాడాయి 

(పకృతి యం(తాంగం వికటించింది 
(పజా జీవనం సంధించింది 
ప్రభుత్య యంత్రాంగం (పజ్వలించిందిం---- 
నీటి బాణాలతో గాయపడ్డ గాలి 
గోల వెడుతూ 

దిక్కు. దిక్కున పరుగెత్తింది 

కాటు పడ్డ కాళ వ్యాళం లా 


77 


రంగురంగుల' 


బుస కొట్టింది 

(పాణం స్‌ గాలీ నీరూ కలిసి. 
పజల (ప్రాణాలు పీల్చేశాయి 

జీవన సాధకాలను కూల్చేశాయి--- 


రైలు రెక్కలు ముక్కలైనాయి 

రోడ్డ డొక్కలు చెక్కలైనాయి . 

పశువులు అసువులు కోల్పోయి 

మట్టిలో మురిగి పోయాయి 

పతులు గూళ్లు కోల్పోయి 

గాలిలో కరిగి పోయాయి 

చరితను మూటగట్టు కున్న చెట్లు చిట్టి పోయాయి 
శక్రినీ శబ్దాన్నీ (పసరించే తంతులు 'మూగబోయాయి 


గండ్లు పడ్డ చెరువులు రువ్విన గుండ్లు 
చెట కొమ్మల్లో చిక్కు. పడ్డాయి 

నో, రా a 
కన్నీటితో తడిసిన పూరిగుడి శిలు 
కడలి నీటి తాకిడికి కన్ను మూసాయి 
'పేదవాళ్ల ఇంటి కప్పులు 
సినుతుపానుకు బెదరిపోయి 
నేలమీద తలదాచుకున్నాయి--- 


(పధాన మంతి, ముఖ్య మంతి 
హెలీకాప్టర్‌ లై ఎగసి వచ్చారు 
అభయ హసాలు అందించారు 
దానశీలురు సామాన్యులు 
సానుభూతితో స్పందించారు 


వీక ట్లు are 


నాటకీయంగా జరిగిన 

(ప్రకృతి వై పరీత్యంలో 

మనిషి మీదపడ్డ మహా సముదం 
మనిషి విలువను పరీక్షించింది 
మనిషికి తోడు మనిషి ఉన్నాడని 
మానవత నం పరిమళించింది 
దూరాచార శిశిరంలో కాస్త 
దయాచారం పల్పవించింది. 


రంగురరగుల 


కొకిగోల 


కోకిలలు చిందిస్తున్న పాటల్ని 
కొకులు పరీక్షిసున్నయి 

పువ్వులు కురిపిస్తున్న నవ్వులకు 
బండ రాళ్లు విలువక డతున్నాయి 
“కోపం” అని (పళ్నిస్తూ 
“సోపూం” అని (పవచిస్తూ 
సాగిపోతున్న సత్యాన్ని 

సమతా సాహిత్యాన్ని 

రంకు బొంకు5-కులు 

చీకాకులు పెడుతున్నాయి 
సరసభావసంతాలను 

విరసాలు నిరసిస్తున్నాయి 
అవును 

గుండెమావుల గుబాళింపులు 
ఎండమావుల కెలాతెలుస్తాయి ? 
కొసరి కొసరి పాడే కోలల విలాసాలు 
(గుడ్డి కొంగల కెలా తెలుస్తాయి ? 


నింగిలో తేలిపోయే మబ్బుల్నిచూచి 
బావిలోని కప్పలు గోల చేస్తే 

గాలిలో తూలే వూల (బతుకుల్ని 
రాలురప్పలు గేలిచేస్తే 

వన్నెతరిగే దెవరికిః 

గగనంలోని నక్షతాలకం టే 

గాజు వెంకులే పెద్దవని 

వాదించే కాకులు 

వైతాళికులుగా వెలిగినంత మా|తాన 
అనలువెలుగు ఆరిపోతుందాః 


చీకట్లు... -' 
రంగురంగుల చీకట్లు 


అర్థరా|తి ఉదయించిన 

భారత స్యాతంత్య భానువు 
అధిరోహించిన (ప్రగతిరథాన్ని 
చెదరిపోయిన చీకట్లు 

వెలుగు వేషం వేసుకొని 
వెసక్కిలాగ జూసున్నాయి 
తూర్పు పడమరలను 

నేర్పుగా మార్పుచేస్తూ 

దిక్కు తెలియని ఆకాశంలోకి 
దుర్చుద్దితో తోసేస్తున్నాయి. 


ఆగస్టు పదిహేను ఆర్ధరాతి 
త్యాగం చేతిలో ఓడిపోయిన 
తరతరాల తమసత్యం 
స్వార్థపర కౌరవత్వం 

వేషాలు వేసి, మోసాలు చేసి 
వీరభారత |పజలమీద 
విజయం సాధించాలని 

వింత (పయత ఇంచేస్తున్నది. 


స్వాతం[త్యం ఎవరుతెచ్చినా 
[ప్రజాస్వామ్యం ఫలా వచ్చినా 
వాటిని వంచించి పీడించే యుక్తి 
నాకు మాతమే తెలుసని 


రంగుర్నర్లగుళ 


( పేమగీతం తుపాడున్నది. 


చీకటీ వేస్తున్న [ప్రణాళికలో 
(సతిభకాదు కావలసింది 

పలుకుబడి 

గుణం కాదు అర్హత - కులం 

దేశం కాదు ముఖ్యం -- వేషం 
వెట్టటం కాదు గొప్ప -- పడకొట్టటం 
లక్షం సీటు, సాధనం ఓటు 
తదితరం చేటు. 


చీకటి రథానికి పథం లేదు 

అది ఎటుపోతే ఆదే దానిపథం 
ఆంధకారానికి బాధ్యతలు లేవు 
అధికారం అహంకారం తప్ప 
మనుషులు 

పేమించడం, జీవించడం కాదు 
దాని సంస్కృతి 

ద్వేషించటం, నటించటం 


చీకటి నల్చగా ఉంటుందని 
సామాన్యుని ఉహ 
కానీ అది ఈనాడు 
తెల్లగా, ఎరగా 

య 
రంగు రంగుల్లో 


వ్రీకట్టు 


రంగం మీద నాట్యం చేస్తున్నది 
అందుకే దాన్ని గుర్తించి పట్టుకోవటం 
అసాధ్య మెపోతున్నది 


“నల్టబజారు, నల్రదనం అంటూ 
మాకు నల్పతనం అంటగడతారా 
ఏమి మేమంత నల్లగా ఉన్నామా” అని 
అవి పరిహాసమాడుతున్నవి 
రంగు రంగుల చిలకలై 
రాగాలు పాడుతున్నవి 

వేషాలు వేసే చీకటిని 
వెలుతురు పట్టుకోలేకపోతున్నది 
విద్వేషాలు రేపే మనిషిని 
దేశం తట్టుకోలేక పోతున్నది. 


హక్కుల్ని ఆడవులోకి (త్రోసి 
అన్యాయంతో, అవినీతితో దోస్తీ చేసి 
చిరంజీవి చీకటి 

సామ్యవాద సమతావాద 
స్వాతం[త్యవాదపు గొంతును 

నలి పేస్తున్నది. 


చీకటికి లేని స్వేచ్చ 
వెలుతురు కెక్కడిదంటున్నది 
స్వార్థాన్ని మించిన 
పరమార్థం లేదంటున్నది. 


ర ంగుర ౦గుల్ర.: 


డెమ[కసీని హిప[కసీ న] 
తెలివిగలవాళ్లకు 

(తికరణ శుద్ది అక్కరలేదని 
టీకాతాత్పర్యాలు చెపుతున్నది -- 


మన జాతి పక్షి నెమలి కదా 

మన జాతిసుమం పద్మం కదా 
మరి మన జాతి గుణం ఏమిటంటే 
“మోసం” అని చెప్పుకుంటే 
ముచ్చటగా ఉంటుందేమో | 

మన జాతి రంగు ఏమిటంటే 
“చీకటి” అని ఒప్పుకుంటే 
చైతన్యం కలుగుతుందేమో 
స్వాతంత్యం వెలుగుతుందేమో । 


84 -౮ 





ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటిని చేపట్టి ప్రతిభావంతంగా నిర్వహించటంతో పాటు 
“బాపురెడ్డి బాణీని కవితా శైలిలో స్టాపించుకున్న కవి డాక్టరు బాపురెడ్డి. కలం పట్టిన చిన్న 
నాటినుంచే కవిత్వమొక ఆత్మకళగా ఆరని అగ్నిలా బాపురెడ్డిలో వెలుగొందింది. పద్యంగానీ, 
వచనంగానీ. కావ్యంగానీ, రూపకంగానీ, గేయంకానీ, కీర్తనగానీ సమకాలీన జీవన స్పందనంతో 
మానవసౌగంధ్యాన్ని మోసుకొస్తుంది. దార్శనిక తత్త్వ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రకృతిని 
(ప్రణయంగా భావించటం, (ప్రకృతిలోని పరంబ్యోతిని ప్రణవంగా ఉపాసించటం, ఆ రెంటికీ వున్న 
సంబంధాన్ని అన్వేషించటం, దానిని కవితగా ఆవిష్కరించటం బాపురెడ్డి గారి సాహితీ ప్రవృత్తి. 

వృత్తి చేత ప్రభుత్వోద్యోగి అయినా, ప్రవృత్తి చేత కవితా హృద్యోగి. కర్తవ్య పాలనంలో 
దేశ విదేశాలను సందర్శించినా తన ప్రవృత్తి చేత వాటి అందచందాలను కవితా చిత్ర లవారులుగా 
పొంగించిన సహృదయులు డాక్టర్‌ బాపురెడ్డి. అందాన్ని అందుకొని అందంగా అభివ్యక్తీకరించటమే 
ఆశ్చర్యమై న విషయం లోకంలో రెడ్డిగారు అందాన్నే కాక అందులోని అందని తత్త్వాన్ని కూడా 
అన్వేషించి ఆవిష్కరించే దాకా తృప్తి పడరు. వాస్తవ జీవితంలోని తాత్త్విక దర్శనం బాపు రెడ్డిగారి 
కవిత. | : 

ఈ “రంగు రంగుల చీకట్లు” రెడ్డిగారి సృజనాత్మక ప్రయోజనాత్మక కవితా ప్రస్థానంలో 
మరొక మైలు రాయి. వీరి మూడు ఆంగ్ల కవితా సంపుటాలు వీరికి అంతర్జాతీయ కీర్తిని 
ఆర్టించి పెట్టినవి. వీరి “ క్రీకార శిఖరం” హిందిలోకి అనువదించబడింది. 


1936 కరీంనగర్‌ జిల్లా సిరికొండలో పుట్టి, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. 
ఎకనామిక్స్‌ పట్టం _గెకొని, సేవాతత్పరుడెన ఐ.ఎ.ఎస్‌., ఆఫీసరుగా వివిధ హోదాలలో (ప్రజా 
(పభుత్వ రంగాల్లో పని చేస్తున్నారు. 1971లో వీరి కవితకు ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 
అవార్డు లభించింది. 1989లో ప్రపంచకవుల మహాసభల్లో వీరికి ప్రపంచ కళా సంస్కృతుల . 
అకాడమీ నుండి గౌరవ డాక్టరేట్‌ బిరుదు లభించింది. 1987లో మై ఖేల్‌ మధుసూదన్‌ అవార్డు. 
1988లో “ఆనరరీ డాక్టర్‌ ఇన్‌ హ్యూమానిటీస్‌' బిరుదు లభించాయి. 1989 ఉత్తమ వచన కవితకు 
తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇచ్చిన బహుమతి వీరి “మన చేతుల్లోనే ఉంది అన్న కవితా 
సంపుటికి లభించింది. ఇంట గెలిచి రచ్చ గెలిచిన దక్టులు డాక్టరు బాపురెడ్డిగారు. 





కే 





ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటిని చేపట్టి ప్రతిభావంతంగా నిర్వహించటంతో పాటు 
“బాపురెడ్డి బాణీని కవితా శైలిలో స్టాపించుకున్న కవి డాక్టరు బాపురెడ్డి. కలం పట్టిన చిన్న 
నాటినుంచే కవిత్వమొక ఆత్మకళగా ఆరని అగ్నిలా బాపురెడ్డిలో వెలుగొందింది. పద్యంగానీ, 
వచనంగానీ, కావ్యంగానీ, రూపకంగానీ, గేయంకానీ, కీర్తనగానీ సమకాలీన జీవన స్పందనంతో 
మానవసౌగంధ్యాన్ని మోసుకొస్తుంది. దార్శనిక తత్త్వ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. (ప్రకృతిని 
ప్రణయంగా భావించటం, (ప్రకృతిలోని పరంజ్యోతిని ప్రణవంగా ఉపాసించటం, ఆ రెంటికీ వున్న 
సంబంధాన్ని అన్వేషించటం, దానిని కవితగా ఆవిష్కరించటం బాపురెడ్డి గారి సాహితీ ప్రవృత్తి. 

వృత్తి చేత ప్రభుత్వోద్యోగి అయినా, ప్రవృత్తి చేత కవితా హృద్యోగి. కర్తవ్య పాలనంలో 
దేశ విదేశాలను సందర్శించినా తన ప్రవృత్తి చేత వాటి అందచందాలను కవితా చితత లవారులుగా 
పొంగించిన సహృదయులు డాక్టర్‌ బాపురెడ్డి. అందాన్ని అందుకొని అందంగా అభివ్యక్తీకరించటమే 
ఆశ్చర్యమై న విషయం లోకంలో రెడ్డిగారు అందాన్నే కాక అందులోని అందని తత్త్వాన్ని కూడా 
అన్వేషించి ఆవిష్కరించే దాకా తృప్తి పడరు. వాస్తవ జీవితంలోని తాత్త్విక దర్శనం బాపురెడ్డిగారి 
కవిత, | 

ఈ “రంగు రంగుల చీకట్టు” రెడ్డిగారి సృజనాత్మక ప్రయోజనాత్మక కవితా ప్రస్థానంలో 
మరొక మైలు రాయి. వీరి మూడు ఆంగ కవితా సంపుటాలు వీరికి అంతర్జాతీయ కీర్తిని 
ఆర్టించి పెట్టినవి. వీరి “ శ్రీకార శిఖరం” హిందిలోకి అనువదించబడింది. 


1936 కరీంనగర్‌ జిల్లా సిరికొండలో పుట్టి, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. 
ఎకనామిక్స్‌ పట్టం _గెకొని, సేవాతత్పరుడెన ఐ.ఎ.ఎస్‌.. ఆఫీసరుగా వివిధ హోదాలలో (ప్రజా 
(ప్రభుత్వ రంగాల్లో పని చేస్తున్నారు. 1971లో వీరి కవితకు ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 
అవార్డు లభించింది. 1989లో ప్రపంచకవుల మహాసభల్లో వీరికి ప్రపంచ కళా సంస్కృతుల . 
అకాడమీ నుండి గౌరవ డాక్టరేట్‌ బిరుదు లభించింది. 1987లో మైఖేల్‌ మధుసూదన్‌ అవార్డు, 
1988లో “ఆనరరీ డాక్టర్‌ ఇన్‌ హ్యూమానిటీస్‌' బిరుదు లభించాయి. 1989 ఉత్తమ వచన కవితకు 
తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇచ్చిన బహుమతి వీరి “మన చేతుల్లోనే ఉంది అన్న కవితా 
సంపుటికి లభించింది. ఇంట గెలిచి రచ్చ గెలిచిన దక్షులు డాక్టరు బాపురెడ్డిగారు. 


